(అంకితం) 


“నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవ మయాయచ। 
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే॥” 

మనకు విధించబడిన పంచయజ్ఞాలలో పితృయజ్ఞం’ ఒకటి. “దేవకార్యాదపి 
సదా పితృకార్యం విశిష్యతే” అని స్మృతులు ఘోషిస్తున్నాయి. పితరులను శ్రాద్దతర్పణాదుల 

ద్వారా తృప్తిపరిస్తే దేవతలు ఇచ్చే వరాలను మించి శీఘ్రతః ఫలాలను అందిస్తారు. 
ప్రస్తుత గ్రంథంలో బుగ్వేదశ్రాద్ధప్రక్రియను చక్కగా పరిచయం చేయడం 
జరిగినది.మా పితరులకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని వారి అనుగ్రహం మా 
కుటుంబాలన్నింటిపై ఉండాలని కోరుకొంటూ “బుగ్వేద శ్రాద్ధ దర్పణమ్‌” అనే ఈ 
గ్రంథాన్ని మా నాన్నగారు కీ॥శే॥ పార్పంది సుబహ్మణ్యశర్మగారికి అంకితం చేస్తున్నాను. 
ఈ గ్రంథంలో సంస్కృత శబ్బాదులను నిశితంగా పరిశీలించిన సంస్కృత పండితులు 
(బ్రహ్మశ్రీ బొంతా భాను ప్రకాశ శర్శగారికి, వేదభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ద్వారకా 
తిరుమల దేవస్థానం బుగ్వేద సలక్షణ ఘనాపాఠి బ్రహ్మీ చందుకూడ్ల హొసమనె రత్నాకర 

శర్మగారికి నా స్వాధ్యాయుడు దర్భముళ్ళ రామకృష్ణ శర్మకు నేనెంతో కృతజ్ఞు్ణి. 
బుధ విధేయుడు 
పార్నంది ఫణీంద్ర శ్రీనివాస శర్మ 


తెలుసుకోవలసిన విషయములు 


(ప్రేతమునుగాని,పితరులనుగాని ఉద్దేశించి శ్రద్ధతో భోజన 
పదార్ధాదికములు సమర్పించుటే శ్రాద్ధము. శ్రాద్ధకాలమునందు శ్రాద్ధములను 
చేయువారికి ఆయుష్షు , బలము, ప్రజ్ఞకీర్తి సంతానము, లక్ష్మీ ఇవి 
వృద్ధినాందుతాయి. (శ్రాద్ధములందు పితృస్థాన (బ్రాహ్మణునకు దక్షిణ 
ద్విగుణము ఇవ్వవలయును. భూసంస్మారముచేసి శ్రాద్ధము పిట్టవలెను. 
స్వగ్భృహమందు మంచిది. పరగృహమందు శ్రాద్ధము పెట్టిన యెడల ఆ 
గృహయజమాని అనుమతిని పొంది కొంత రుసుము చెల్లించి 
పెట్టవలెను. గోమయాదులచే భూమిని భాండములను కడుగవలెను. 
దేవతలకు,యతులకు, బ్రహ్మచారులకు, శిశువులకును పిండదానము 
అగువరకు అన్నము పెట్టకుండా ఉండవలెను. మిక్కిలి బాలురకు మరియొక 
గృహమునందు అన్నము పెట్టవచ్చును. ఒక వస్త్రము ధరించి,జలమధ్యమున, 
దిబ్బయందు,మేడ మొదలగువాని అంతస్తులపైని మరియు తాను అశుచి 
ఐనపుడు శ్రాద్ధము చేయరాదు. గ్రహణదినమందు పిత్రాదుల ఆబ్టీకము 
ప్రాప్తించినచో అన్నముచేతనే చేయవలెను. పాకమును (శాద్ధకర్త 
స్వయముగానే చేయవలెను. సంభవింపని చో పత్నియు ఆమెలేనిచో 
బంధువులును చేయవచ్చును. జారిణియు, వంధ్యయు, విధవయు, 
భిన్నగోత్రురాలు, పితృమాతృవంశ సంబంధము లేనిదియగు స్రీలు 
శాద్ధపాకము చేయకూడదు. భోక్తలలో ఇద్దరుబ్రాహ్మణులు దొరకనపుడు 
పితృస్థానమందు ఒకరిని ఉంచవలెను, విశ్వేదేవస్థానమున పాత్రయందు 
ఆవాహనాదులను గావించి వ్యంజనాది సహితముగా పదార్థమునంతయు 
పాత్రయందుంచి ఆ పదార్థమును దేవునికి నివేదనచేసి అగ్నిహోత్రమున 
ఉంచవలెను లేదా బ్రహ్మచారికి పెట్టవలెను. బ్రాహ్మణుడు దొరకని యెడల 
యధావిధిగా శ్రాద్ధమును జరిపి అన్నమును ఎక్కడ బ్రాహ్మణుడుదొరికితే 
అక్కడకి తీనుకొనివెళ్లి దక్షిణసపాతముగా యివ్వవలెను, కాని 
లోపముచేయరాదు. 


(౮ 


శ్రాద్ధమును ఏదోవిధముగా జరుపవలెను. ద్రవ్యములేనియెడల ఉపవాసము 
చేయవలెను, శ్రాద్ధ సంహితను పఠించవలెను,వృక్షమూలమునందు నిలబడి 
బాహువులనెత్తి సూర్యాది దేవతలను ఉద్దేశించి నాకు ధనములేదు వస్త్రము 
లేదు, శ్రాద్ధద్రవ్యములేదు “పితరులకు నమస్మారము” నేను బాహువులను 
ఎత్తినాను పితరులు దీనితో తృప్పినాందుదురుగాక అని అనవలెను. 
ఇద్దరు సోదరులును,తండ్రి కుమారులును, పూర్వభోక్తయు, పరదినమందు 
(శ్రాద్ధమును పెట్టువాడును,శవముతో వెళ్లినవాడు,స్నాతకులు, గ్రుడ్డివాడు, 
యతీశ్వరులు, వికలాంగులు, బ్రహ్మచారియు,సోమయాజియు శ్రాద్ధభోక్తలకు 
యోగ్యులుకారు. 
ఏకకాలమందు మృతులైనవారికి శ్రాద్ధములు వచ్చినపుడు అశక్తుడైనవాడు 
పాకము ఒకటియేచేయించి సంబంధక్రమముగా శ్రాద్ధములను పెట్టవలెను. 
తల్లిదండ్రులలో మొదట తండ్రిది తరువాత తల్లిది పెట్టవలెను. 
(శ్రాద్ధమును సంకల్పించి క్షణము ఇచ్చి పాదప్రక్షాళనము ఆచరించిన 
తరువాత ఆశౌచము వినబడినయెడల ఆశౌచము లేదు. పాదప్రక్షాకనమునకు 
పూర్వము వినబడినయెడల ఆశౌచమును (గ్రహించవలయును, శ్రాద్ధమును 
మానవలయును. శ్రాద్ధమునకు పూర్వమే ఆశౌచము వచ్చినయెడల ఆశౌచము 
యొక్క శుద్ధియందు శ్రాద్దమును పెట్టవలెను.మృతాశౌచమునందు 183వ 
దినమందు, గ్రసాస్తమయ (గ్రహణమందు పరదినమందును శ్రాద్ధమును 
పెట్టవలెను. జాతాశాచవముందు 11వ దినమందు శాద్ధమును 
పెట్టవలెను. ఒకవేళ తన ఇంటియందే జాతాశౌచము గలిగినయెడల 12వ 
దినమందు శ్రాద్ధము పెట్టవలెను. అప్పుడుకూడా వీలులేనియెడల 
అమావాస్యయందు పెట్టవలెను. 
మాసికము ఆశాచదూషితమైనయెడల అనంతరము తిరిగి ఆ మాసతిథి 
; యందు పెట్టవలెను. ఆబ్టికమును ఆశౌచానంతరము ఏకాదశియందుగాని, 
అమావాస్యయందుగాని పెట్టవలెను. 
పిండదానముగాక పూర్వము పితృ బ్రాహ్మణుడు వాంతిచేసినయెడల 
ఆ దినమందే తిరిగి పాకముజేసి పెట్టవలెను. 


డు 


పిల్లి కుక్కనక్కగాడిద,ఎలుక, అస్ప ఎ్రక్యుడు వీరు ముట్టుకొన్నను, పిండము 
విడిపోయునను ప్రాజాపత్యముచేసి తిరిగి స్నానముచేసి ఆ వండిన 
పదార్థములతోనే మరళ పిండములనుచేసి ప్రదానము చేయవలెను. కాకి 
ముట్టుకున్నను దోషము లేదు. సపిండీకరణములలో శేషము మిగలక 
పోవచ్చును అప్పుడు పిందములను కలుపుపనికి ఆటంకము వచ్చును 
అందుచేత ప్రాయశ్చిత్తముచేసికొని అవసరము ఐనచో తిరిగి వండి 
సపిండీకరణము చేయవలెను.ఇటువంటి ఇబ్బందులు వచ్చునేమోనని 
ఆపస్తంబుడు రాత్రివేళ శ్రాద్ధము చేయరాదనెను. ఒకవేళ (గ్రహణ 
సమయములలో చేసినను విప్రభోజనము వరకు మాత్రమేనని తరువాత 
కర్త ఉపవాసముండి మిగిలిన పిండప్రదానాదులు మరునాడు చేయవలెనని 
చెప్పెను. మాసికములందును, గయాశ్రాద్ధమందును, మహాలయమందును, 
ఆబ్దీకమందు పితృబ్రాహ్మణుడు పిందప్రదానములోపల వాంతి చేసినను 
తిరిగి శ్రాద్ధము పెట్టవలెను.పిండప్రదానము తరువాత ఏ దోషము లేదు. 
మరళ శ్రాద్ధము చేయనవసరము లేదు. 

శ్రాద్ధభోక్తలు పరస్పరము స్పృశించినయెడల ఆ అన్నమును పరిత్యజింపక 
భుజించి తరువాత స్నానముచేసి ఎనిమిదివందలు గాయత్రీ జపించవలెను. 
ఉచ్చిష్టము యెక్క స్పర్శ కలిగినయెడల అన్యజలముతో ప్రక్షాళనచేసి 
భోజనానంతరము స్నానముచేసి మూడువందలు గాయత్రీ జపము 
చేయవలెను. ఉచ్చిష్ట స్పర్శమునందు ఆ తాకబడిన పాత్రను విడిచి 
ముందువలే సమస్త పదార్థములను వడ్డించి భోక్తలను భుజింపచేయవలెను. 

సోదరులు విభక్తులు ఐనయెడల (ప్రత్యాబ్దికాదులను వేరువేరుగా 
పెట్టవలెను. అవిభక్తులైన యెడల జ్యేష్టుడు చేసినయెడల అందరు 
చేనినవారగుదురు. అవిభక్తులుగా ఉన్నంతవరకు అనుజుల 
అనుమతినిపొంది జ్యేష్టుడు కర్మ చేయవలెను. ద్రవ్యము ద్వారా ఫలము 
కనుక అందరును చెసినవారగుదురు. విభక్తులైన తరువాత ఆబ్బ్టీకాదులు 
వేరుగా చేయవలెను, కలిసి పెట్టినయెడల పతితులగుదురు. 


డు 


(శ్రాద్ధ స్థలములో చెప్పులు, గొడుగు, ఎర్రబట్ట, ఎగర్రపూలు, పిల్లి ఉండరాదు. 
శ్రాద్ధ దినమున ఆ (శ్రాద్ధము పూర్తికాకుండ దానము, అధ్యయనము, 
దేవతార్చనము,జపము, హోమము, వ్రతాదికములు ఇవి చేయరాదు. తెల్లని 
బట్టలు గోచిపోసి కట్టుకొని (శ్రాద్ధము చేయవలెను. గోచిలేకుండ పంచెకట్టి 
ఉత్తరీయము లేకుండ చేయరాదు. తడిబట్టలతో ఆబ్టీకాదులు చేయరాదు. 
రంగుబట్టలు పనికిరావు. కుట్టుబట్టలు కూడా పనికిరావు. 

ఉపనయనముకానివారు, ప్రీలు, శూద్రులు (శాద్ధమును చేయునపుడు 
యజ్ఞోపవీత స్థానమున ఉత్తరీయమును వాడవలెను. 

మురికి చెరువులలో నీరు,దుర్వాసనగలవి, నురుగుదేరినవి, ఉప్పువి, 
బురదగానున్నవి,గుంటలలోనివి,గోవులుముట్టినవి,రాత్రియే తీసుకొని 
రాబడినవి స్నానమునకు,పానమునకు మరియు వంటకు పనికిరానివి. 
గంగాజలమును చాలా రోజులకు ముందు తెచ్చినను శూద్రులు ముట్టు 
కున్నను స్నానపానాదులకు సర్వదా పవిత్రము. 

చండాలాదులు చూచిన అన్నము అపవిత్రము. గత్యంతరములేనిచో 
మట్టితోగాని, భస్మముతోగాని, బంగారముమీది నుండి జారు నీటితోగాని 
శుద్ధిపరచుకొనవచ్చును. అపవిత్రమైన అన్నమును కూశ్ళాండ మంత్రముల 
తోను, పవమానసూక్తములతోను,'తరత్సమ” మంత్రములతోను శుద్ది 
చేయవలెను. 

ఊనమాసికములందు, నిత్యశ్రాద్ధమందు, నైమిత్తిక (శ్రాద్దములందును 
ఉత్మర్న ,అపకర్ష పనికిరాదు. (ఉత్మర్ష అంటే గతించిన దానిని తిరిగి చేయుట, 
అపకర్ష అంటే రాగల దానిని ఇప్పుడే చేయుట) 

ఆబ్టిక శ్రాద్ధములందు తాతగారు జీవించియుండగా తండ్రి చనిపోయిన 
యెడల తండ్రికి రెండు పిండములు,తండ్రిగారి తాతకు ఒక పిండమును 
పెట్టవలెను.తన భార్య రజస్వల ఐననూ ప్రత్యాద్టీకము మొదలు శ్రాద్ధములను 
మానకూడదు. 

శ్రాద్ధమందు అవర శములు అనగా పాలు, పెరుగు,నేయి,తిలలు, అక్షతలు, 
ఆవాలు,దర్భలు, పుష్పాలు అవుతాయి. 


డు 


మృతాహము అనగా తద్దినము అంటే ఆదినమని అర్థము. 

శ్రాద్దదినమందు కర్త దంతధావనమును, తాంబూలమును, క్షౌరమును, 
అభ్యంగనమును,ఉపవాసమును,మైధునమును,మందును,పరాన్నమును 
కూడదు. భోక్త రెండవమారు భోజనమును, అభ్యంగమును, దానమును, 
(ప్రతిగహమును,హోమమును (శాద్ధదినమందు చేయరాదు. 

పూర్వదినమందు సాయం హోమానంతరము కర్త తాను భుజింపక 
ఉంది భుజించి ఉన్న బ్రాహ్మణులను నిమంత్రణ చేయవలెను. నిమంత్రణ 
మును స్వయముగా తానుగాని, పుత్రుడుగాని, శిష్యుడుగాని చేయవలెను. ఈ 
నిమంత్రణము పూర్వదినమందు సంటప్రాప్తించని యెడల శ్రాద్ధదినమందు 
(ప్రాతకాలమందు చేయవలెను. అదికూడా కుదరనియెడల కుతపకాలమందు 
(మధ్యాహ్నమందు) చేయవలెను. శ్రాద్ధదినమందు మాధ్యాహ్నిక స్నానముచేసి 
సంధ్యావందనము చేసి శ్రాద్ధమును ప్రారంభించవలెను. 

శ్రాద్ధ పిండములను బ్రాహ్మణునకు ఇవ్వవలెను. తిను బ్రాహ్మణుడు 
లేకున్న యెడల అగ్నియందు ఉంచవలెను. భోక్తల భోజన పాత్రలను 
తానుగాని, శిష్యుడుగాని,కుమారుడుగాని తీయవలెను. స్తీలచేతగాని, 
బాలురచేతగాని, ఇతర జాతులవారిచేతగాని తీయించరాదు. ఒకవేళ ప్రీలు 
తీయవలసి వచ్చిన యెడల చీర మార్చుకుని తీయవలెను.భోజన పాత్రలు 
గోవునకు, బ్రాహ్మణునకు పెట్టరాదు,జలమందు ఉంచరాదు. వికిరమును 
పాత్రలను గోతులలో పూడ్చవలెను. తాతగారు జీవించియుండగా రెండు 
మాజులు తండ్రిపేరు చెప్పి ఒకమాజు ముత్తాత పేరు చెప్పవలెను. పిండములు 
రెండు తండ్రికి ఒకటి ముత్తాతకు ఇవ్వవలెను. 

గృహమందు ముగ్గులును,మెడయందు మాలికను,లలాటమునందు 
తిలకమును చూచి పితరులు వెళ్లెదరు. కనుక శ్రాద్ధ కర్తకుగాని, భోక్తలకుగాని 
లలాటమునందు ఊర్థ్వపుండ్రముగాని, త్రిపుండ్రముగాని ఉన్నయెడల 
పితరులు నిరాశులై వెళ్లుదురు.భోక్తకు గంధమును ఇచ్చు వరకు 
మృత్తికనుగాని, భస్మమునుగాని,చందనమునుగాని ధరించుటకు వీలులేదు. 
గంధదానము తరువాత గంధమును ధరించవచ్చు. కర్తకు శ్రాద్ధ సమాప్తి 


డు 


పర్యంతము తిలకము గూడదు. ఇచట తిలకము అనగా గంధము మీద 
ఉంచబడు కుంకుమాక్షత్రాదులు. శ్రాద్ధదినమందు (ప్రాతఃకాలమందు 
హోమము చేసి ఆ అగ్గినుండి కొంచెం అగ్నిని తీసి వంటశాలలో ఉంచి 
వృద్దిపరచి అందు (శాద్ధపాకమును చేయవలెను. ఏ గృహమందు 
శ్రాద్ధ్దపాకము చేయబడునో ఆ గృహము యొక్క ముంగిట పితరులు 
సంచరింతురు. అనగా అచటనే (శ్రాద్ధమును జరుపవలెను. 
సమష్టికుటుంబమందు జ్యేష్టుడు సమంత్రకముగా (శ్రాద్ధము 

చేయవలెను. తమ్ములు అతని మాటమీద ఉండవలెను కాని వేరుగా చేయ 
నవసరము లేదు. తిథివారాదులను పఠించి పితరులకు తిలోదకము జ్యేష్టుని 
తో గూడి అనుజులు ఇవ్వవలెను. సమష్టిలో జ్యేష్టుడు దేశాంతరముకాని 
(గామాంతరముగాని వెళ్లినయెడల కనిష్టుడు (శ్రాద్ధము చేయకూడదు. జ్యేష్టుని 
ఆజ్ఞమీద కనిష్టుడు శ్రాద్ధము పెట్టుచున్నయెడల మధ్యలో జ్యేష్టుడు వచ్చిన 
అప్పటికి మిగిలిన శ్రాద్ధమును జ్యేష్టుడు చేయవలెను. పిండదానము తరువాత 
వచ్చినయెడల పునశ్రాద్ధమును జ్యేష్టుడు చేయవలెను. పిండదానమునకు 
ముందు జ్యేష్టునిచేత చేయబడు (శాద్ధమందు కనిష్టులు వచ్చిన పిండము 
లందు తిలోదకములను మాత్రము విడువవలెను. 

భోజనకాలమందు కర్త కన్నీళ్ళు విడువకూడదు,నిందితమగు 
సంభాషణ కూడదు,భుజించుచున్న (బ్రాహ్మణుల వంక చూడకూడదు. 
దీనుడుగాను మాత్సర్యము, కోధము ఇత్యాది గుణములు కలవాడయ్యి 
ఉండకూడదు. పరధ్యానముగా ఉండరాదు. స్థిరచిత్తుడై ఉండవలెను. భోక్త 
కోధాది దుష్టగుణములు లేనివాడుగాను ఇటు అటు దిక్కులు చూడకుండాను 
మౌనంగా ఉండవలెను.తనకు ఇష్టమైన పదార్థములను తృప్పియగు 
పర్యంతము భుజింపవలెను. పదార్థముల గుణదోషములను భోక్తలను 
అడుగరాదు. 

పిందములను చేయుటయు,దర్భలను త్రుంచుటయు, భూర్ణర్లణ 
చేయుటయు రెండు హస్తములతోనే చేయవలెను. శ్రాద్ధము పెట్టిన పిమ్మట 
ఆదినమందు తప్పకుండా భుజింపవలయునుగాని ఏకాదశి మొదలగు 


< 


ఉపవాసదినమైనప్పటికి భోజనము మానరాదు. పదార్థము మిగలకపోయినను 
తిరిగి పాకము చేయించుకునైనను భుజింపవలెను. ఆదినమందు కర్త,భోక్త 
(బ్రహ్మచర్య వ్రతముగా ఉండవలెను. రెండవసారి భుజించుట,మరో ఊరికి 
వెళ్లుట,మంచముమీద పరుండుట, భార్యతో సంభోగించుట, స్వాధ్యాయము 
పరఠించుట,పొట్లాడుట,పగలు నిద్రించుట,ఇటువంటి ప్రవర్తనలు పనికిరావు. 
శ్రాద్ధ భోక్తలు సంధ్యావందనము, హోమము చేయరాదు, అయితే ప్రాయళ్చి 
త్తము కొరకు గాయత్రితో పది పర్యాయములు ఆచమనము చేసిన పిమ్మట 
సంధ్యావందనాగ్నిహోత్రాదులను చేయవచ్చును. నీళ్లుపోసి కలపకయే 
పెరుగును వాడరాదు. 

ఆశౌచమధ్యమందు శ్రాద్ధదినము వచ్చినచో ఆశౌచము అంతమైన 
పదకొండవ దినమందు చేయవలెను. అది దాటినచో శుద్ధ మాసమందు 
చేయవలెను. అనగా మలమాసమైనచో చేయగూడదని అర్ధము. ఇది మాసిక 
మందు ్రతివార్షకమందును తెలియవలెను. మాతామహుడు,మేనమామ, 
మేనల్లుడు,దౌహి(తుడు, అల్లుడు, గురువు, న్వశిష్యులు, బుత్వికులు, 
పురోహితుడు, మామగారు,బావమరిది వీరు భోక్తలుగా మధ్యమ స్థానమును 
అలంకరింతురు. వీరితోపాటు పినతల్లికొడుకులు,మేనత్తకొడుకులు, 
మెనమామకొడుకులు కూడా పనికివస్తారు. 

ఒక బ్రాహ్మణుని భోక్తగా నియమించి తిరిగి కాదనరాదు. పొర 

పాటున ఒక భోక్తను చెప్పి అతనిని మరచి మరొకరిని నియమించినచో 
అతనిని క్షమాపణ కోరి దక్షిణ తాంబూలాదులతో తృప్తిపరచవలెను. ఈ 
పని బుద్ధిపూర్వకంగా చేసినచో చాందాయణముచేసి ఆ పాపమునుండి 
విముక్తుడు కావలెను. రోగాదుల వల్ల కర్త శ్రాద్ధము చేయలేని అశక్తుడైనచో 
శిష్యునిచేతగాని ఇతరులచేతగాని చేయించవలెను,అపుడు ఆ శ్రాద్ధము 
చేయువారు కూడా ఆయా నియమాలను పాటించాలి. 

పిండప్రదానము చేయకముందు స్రీలు గంధపుష్పాదులతో 
అలంకరించుకొనరాదు. స్రీలు గోచిపోసి చీరకట్టకపోయినను,తల 
విరయబోసికొన్నను,నవ్వుచున్నను మాట్లాడుచు పనిచేసినను పితరులు 


నిరాశతో వెనుదిరిగి పోవుదురు. గంజి, పెరుగు, మజ్జిగ,కాచిన నెయ్యి,వెన్న 
(శ్రాద్ధదినమున భోక్తలకు పెట్టకుండా ముందుగా ఎవరికిని పెట్టరాదు. 
కుతపకాలము దాటిన తరువాత ప్రారంభించి ఐదు ముహూర్తములలో 
(శ్రాద్ధము పూర్తి చేయవలెను. (ఒక ముహూర్తము అనగా సుమారు 48ని॥ ఉండును) 
పితృ,పితామహ, ప్రపితామహాదుల పేర్లు తెలియనిచో పృథివీసత్‌, 
అంతరిక్షసత్‌,దివిషత్‌ అను పేర్లతో వ్యవహరించవలెను. పురుషులకు 
“ఈశ్వరి , స్త్రీకి “అప్పు శబ్దమును పేరు చివర చేర్చి చెప్పవలెను. స్త్రీలకు 
“దా అన్న అక్షరము పేరు చివర చెప్పవలెను. ఉదా॥ శేష+అప్ప+దా= 
శేషప్పదా అని అలాగే పురుషులకు రామ+ఈశ్వర +శర్మ=రా మే శ్వర శర్మ 
అని చెప్పవలెను. తొలినాడు చెప్పిన భోక్తలనే శ్రాద్ధ ప్రారంభమున “'క్షణః 
కరణీయ? అని మరళ నిమంత్రణము చేయవలెను. 
ఆశ్వలాయనులకు అన్న చతుర్భాగమును,పిండపరి షేచనమును, 
పిండ పాత్రాధోముఖమును చేయకూడదు. కర్త ఆహితాగ్ని ఐన దక్షిణాగ్ని 
యందు అగ్నాకరణము చేయవలెను. ఆహితాగ్ని అనగా సర్వాధానము 
చేసినవాడు. ఆబ్బికాదులందు సర్వాధాని విప్రుని పాణియందు అగ్నాకరణము 
చేయవలెను. ఆహితాగ్నికానిచో బెపాసనాగ్నియందు చేయవలెను. అర్జాధాని 
అనగా గృహ్యోగ్నిని మాత్రము ప్రతిష్టించుకొన్నవాడు, అనగా జెపాసనను 
చేయువాడు అని అర్థము. స్వాహాకారముతో హోమము చేయునపుడు 
ఉపవీతిగానే ఉండవలెను. మేక్షణము అనగా హోమము చేసిన దర్భలు. 
అగ్నాకరణ హోమమును కొందరు సవ్యముగాను కొందరు దక్షిణదిశగా 
తిరిగి అపసవ్యముగాను చేయుదురు. అనగ్నికులు అనగా అగ్నిహోత్రములేని 
వారు,భార్య చనిపోయిన విధురుడు,వివాహమున గృహ్యోగ్ని స్వీకారము 
చేయనివాడును,అగ్నికార్యముచేయు (బ్రహ్మచారియినను అనగ్నికులుగానే 
పరిగణింపబడుదురు. విప్రపాణియందు హోమమును విశ్వేదేవస్థానమున 
ఐనచో ఉపవీతిగాను,పితృన్థానమైనచో అపసవ్యముగాను చేయవలెను. ఈ 
రెండు పద్ధతులు కూడా ఉన్నవి. 


[ల్‌ 


బ్రహ్మచారి,విధురుడుగాని ఆబ్టికము పెట్టవలసి వచ్చినచో తాను 
తప్పుకొని సాగ్నికులైన సోదరులచే అగ్నాకరణము జరిపించవలెను. 
సోదరులు కూడా నిరగ్నికులేటైన లౌకికాగ్నిలో అగ్నాకరణము 
చేయవలెను. విప్రుడు అగ్నివంటి వాడు కనుక విప్రపాణియందు హోమము 
చేయవలెను.కాని చివర మేక్షణమును అగ్నిలో వేయనక్కరలేదు. 
భోజనపాత్రలందు అభిఘారముచేసి ఉపవీతుడై దేవతలకు ముందు 
పితరులకు తరువాత వడ్డించవలెను. స్వయముగా వడ్డించినచో అనంత 
ఫలము కలుగును. భార్య వడ్డించినను ప్రశస్తమే అగును. 
నేయి,అన్నము,కూరలు, పచ్చళ్లు గరిటతో వడ్డించవలెను. ఉదకము, 
పరమాన్నము గరిటతో వడ్డించరాదు. నేయిపోసిన పాత్రలను భోక్తల 
విస్తళ్లప్రక్కనే నేలమీద ఉంచవలెను. అన్నము ప్రక్కనే ఉన్నచో అది రక్తము 
వంటిదగును. పక్వముచేయని పండ్లు మున్నగువానిని,పిండివంటలను 
చేతితోనే వడ్డించవలెను. 
భోక్తలకు విస్తళ్లుగా ఆకులువేయుటకు మోదుగ,ఇప్ప,మేడి,రావి,జువ్వి, 
టేకు, అరటి,తామర,మామిడి,పనస,నేరేడు,పున్నాగ,సంపెగ వంటి ఆకులు 
శ్రేష్టము. భోక్తలు తిని చేతులు కడుగుకున్న తరువాత ఒకసారి ఉత్తర 
ముఖముగాను,రెండవసారి ప్రాజ్ముఖముగాను ఆచమనము చేయవలెను. 
భోక్త తిన్న తరువాత గిన్నెలలో మిగిలిన పదార్థములతో పిండములు 
చేయవలెను. వండిన అన్ని పదార్థములువేసి తిలలు కూడా కలిపి పిండము 
లనుచేసి దక్షిణముఖుడై భోక్తల విస్తళ్ల ప్రక్కనే పిండప్రదానము చేయవలెను. 
ఉచ్చిష్ట పితృపాత్రలకు ఒక జానెడు దూరముగా కాకిపిడచను 
ఉంచవలెను. భోక్తల భోననానంతరముగాని, ఆచమనముచేయుటకు 
పూర్వమునందుగాని పరమందుగాని బ్రాహ్మణ విసర్ణనానంతరముగాని 
పిందప్రదానము చేయవలెను. అన్నములో తేనె,నువ్వులు, నెయ్యి కలిపి 
అగ్నాకరణములో మిగిలిన అన్నమును కూడా కలిపి మూడు పిండములను 
చేయవలెను. లేదా పదార్థములన్నింటితో పిండములు మూడు చేయవలెను. 
దక్షిణముఖముగా కూర్చుండి పిండపితృయజ్ఞం విధిగా చేయవలెను. 


పిండములనుంచు ప్రదేశమున దర్భలను పరచి తిలోదకమునుంచి 
ఎడమ మోకాలును వంచి తదుక్తమగు మంత్రములతో మూడు పిండములను 
బొటనవేలి ద్వారా బోర్లించి ఉంచవలెను. పిండోద్వాసమైన పిమ్మట 
బ్రాహ్మణుల హస్తమందు దర్భాక్షతలను అక్షయోదకమును ఇవ్వవలెను. 
నీళ్లలోదిగి దక్షిణముఖముగా నుండి పిండములను ఆకాశము మీదికి పైగా 
ఎగకవేసి జలములో విడిచి పెట్టవలయునని చెప్పిరి. బ్రాహ్మణ విసర్జనకు 
పూర్వమే ఉచ్చిష్ట పాత్రలను తీయవలెను. పితృస్థానములందు ఒక్క విప్రుడు 
ఐనచో 'ఇదంవళి అని,ఇద్దరు ముగ్గురు ఐనచో “ఇదంతే” అని తెలియవలెను. 
యజ్ఞ వస్తువులందును, పీటలమీద దర్భలు వేయునపుడు,భోక్తల ఆసనము 
లకును దర్భలు ఇన్ని అనే నియమము లేదు. కర్త సాయం సంధ్య వార్చవలెను. 
పితరుల శ్రాద్ధమున మూలలతో ఉన్న దర్భలు పెట్టినచో పితరులు స్వర్గమున 
సుఖింతురు. పితరుల తర్పణాది కార్యములలో రెండు దర్భల పవిత్రములు 
లేదా ఏడు దర్భల పవిత్రములు ఉండవలెను. రెండు కణపుల మధ్య ధరించ 
వలెను.రెండు చేతులకు ధరించవలెను. పవిత్రములు చేయలేనిచో రెందేసి 
దర్భలను అనామికలకు రెండు చేతులకును ధరించవలెను. 

(ప్రేత కియలకును, పితృకార్యములకును,అభిచారమునకును దర్భలు 
కోయునపుడు ప్రాచీనావీతిగా ఉంచవలెను. దక్షిణాభి ముఖుడై కోయవలెను. 
దారిలో మొలిచిన దర్భలను, చితిలోని దర్భలను,యజ్ఞభూమిలో గల 
దర్భలను, బ్రహ్మయజ్ఞమున వాడినవి,మలమూక్ర స్పర్శతగిలిన వానిని 
విసర్జింపవలెను. ఇతర పవిత్రములెన్ని ఐనను బంగారముతో చేసిన 
పవిత్రమునకు సాటిరావు. వడ్డీరూపములో వచ్చిన ద్రవ్యము,కన్యను అమ్మి 
తెచ్చిన డబ్బు,అన్యాయముగా సంపాదించిన డబ్బు,తండ్రి ఆబ్టికమని 
యాచించి తెచ్చినది శ్రాద్ధమునకు పనికిరాదు. 

రెండుసార్లు వండిన అనగా జీలకర్ర ఇంగువ మొదలైన వానితో 
పోపులో వెసి 'మగ్గించిన పదార్థములు పనికిరావని చెప్పినను కాకరకాయ 
వంటి చేదు పదార్థములలో బెల్లము కలిపి పోపు పెట్టక పోయినచో తినలేము 
కనుక కొన్నింటికి మాత్రము రెండుసార్లు వండినను దోషము లేదు. 


dD 


(శ్రాద్ధము మొదట చివరలలో రెండు ఆచమనాలు అనగా మొదట 
రెండు ఆచమనాలు,విప్రల పాద(ప్రక్షాళన అనంతరము రెండు,అర్చన 
సమయమున ఒకటి,వికిర సమయమున ఒకటి,పిండములను 
అర్చించునపుడు ఒకటి, (బ్రాహ్మణులను విసర్జించినపుడు రెండుసార్లు 
ఆచమనము చేయవలెను. పాదప్రక్షాళన చేయునపుడు విప్రులను పీటవేసి 
కూర్చుండ పెట్టవలెను, లేనిచో పితరులు నిరాశతో వెళ్లిపోవుదురని శాస్త్ర 
వచనము.కర్త పడమటి దిక్కునకు తిరిగి ఉండి పాద (ప్రక్షాళన 
చేయవలెను. పాద ప్రక్షాకనము కాగానే మండలములకు ఉత్తరమున 
కూర్చుండి కర్త ద్విరాచమనము చేయవలెను,తదుపరి భోక్తలు కూడా 
ద్విరాచమనము చేయవలెను. 

తామరాకు, పాలక(ర్ర, నేరేడు,మామిడి,కమిడి,పొగడ కర్రలతో చేసిన 
పీటలపై భోక్తలను కూర్చో పెట్టవలెను. పీటలమీద దర్భాసనమును వెస్‌ 
భోక్తలను కూర్చుండ పెట్టవలెను. తిలలు అసురులనుండి,దర్భలు 
రాక్షసులనుండి రక్షించును. పంక్తిని (శోతియుదు, అతిథి సర్వమును 
రక్షించును. భోక్తకు వస్త్రము ఇవ్వలేనపుడు పట్టుదారము ఇవ్వవలెను. శక్తి 
ఉన్నచో పట్టువస్తము, నూలువస్త్రము ఇవ్వవచ్చును. నారబట్ట కూడా 
ఇవ్వవచ్చును. వస్త్రములు ఇవ్వలేనిచో యజ్ఞోపవీతము ఇవ్వవలెను. వస్త్రములు 
ఇవ్వలేనపుడు వాని వెలకు సరిపడు ధనము ఇవ్వవలెను. అంచులు లేనివి 
ఇవ్వరాదు. తడపనివి ఐన వస్త్రములను ఇవ్వరాదు. వస్తములతో పాటు 
యజ్ఞోపవీతమును ఇవ్వవలెను. 

భోక్తలు భుజించుచుండగా మూడు పర్యాయములు గాయత్రిని, రక్షోఘ్నీ 
మంత్రములను,పురుషసూక్తమును, అ ప్రతిర్ధ సూక్తమును జపించవలెను. 
ఇంద్రసూక్తమును కూడా చెప్పవలెను. బ్రహ్మ,విష్ణు,సూర్య,రుద్రస్తోత్రములను- 
ఇంద్ర, ఈశ,సోమ,పవమాన సూక్తములను చెప్పవలెను. ఇవి చెప్పుటకు 
సాధ్యముకానిచో సర్వవిద్యాశిరోభూషణమైన గాయత్రిని యథాశక్తిగా 
జపించవలెను. వీణావేణు ధ్వనులు భోక్తలకు వినిపించవలెను. నాచికేత 
త్రయమును,త్రిమధువులను, త్రిసుపర్ణములను చెప్పవలెను. 


aD 


తులసి పత్రమును,రక్త పుష్పములు,మొగలి పువ్వులు,మొగలి ఆకుల 
పాత్రలు వీటిని చూడగానె పితరులు నిరాశులై వెళ్లుదురు. జాజిపువ్వు, ఎర్ర 
పద్మము, మారెడు,జిల్లేడు, ఉమ్మెత్త,దేవదారు, అడ్డసరము మొదలయిన 
పుష్పాలు, విశేష గంధముగల పువ్వులు,వాసనలేని పువ్వులు,మెట్ట 
(ప్రదేశమందు పుట్టిన ఎర్రని పువ్వులు,ముండ్ల చెట్లయందుగల పువ్వులు 
పనికిరావు. తెల్లని పద్మములు, కలువ పువ్వులు,సువాసనగల మల్లి, తెల్ల 
గురివింద,చంపకము, నీటిలో పుట్టిన సమస్త పుష్పములు ఉపయోగించ 
వచ్చును. జాజి,సం పెంగ,లొద్దుగ, మల్లి, నల్లగోరంట,వాయింట, మామిడి, 
అశోకము,అడ్డసరము, తులసి పత్రము ఈ పుష్పపత్రములు ప్రశస్తములు. 
ఆకులతోను, కొయ్యలతోను, తామరపూలతోను, శంఖములతోను 
అర్థ ప్రపొత్రములు ఏర్పరచవలెను. బంగారము, వెండి,రాగి,శిల,స్పటికము, 
శంఖము, ముత్యపుచిప్ప వీటితో చేసిన పాత్రలు కొంచెము చితికినను 
వాడవచ్చును. మట్టిపాత్ర,కంచుది,చర్మముతో చేయబడినది, ఇత్తడిది,సీసపుది, 
ఇనుపపాత్ర ఇట్టీవి అర్హ పాత్రలుగా పనికిరావు. అర్హ్యపాత్రలు మట్టితోకూడా 
చేయవచ్చును, అయితే అవి స్వహస్తములతో మాత్రమే చేయవలెను. 
మట్టిపాత్రలు కుమ్మరిచేసినవి వాడరాదు.అవి అసురములు. భోక్తలు 
భుజించునంత వరకు పితృగాథలు, వేదములు,ధర్మశాస్తములు, 
పురాణములు మొదలగునవి వినివించవలను. ఆశ్వలాయనులు 
ఆబ్టికములందు వారి బంధుత్వము, నామమును,గోత్రమును,రూపమును 
చెప్పవలెను. ప్రేతకర్మలయందు అనగా మాసికములందు వారి బంధుత్వము, 
గోత్రము,నామము,రూపమును చెప్పవలెను. 
ఘంటానాదమును,కలహమును,హుంకారమును, హాస్యమును,రోద 
మును,అవాచ్యవచనములను వినినమాత్రముననే పితరులు నిరాశులై 
వెళ్లెదరు. గుర్రము సన్నిధిలో ఉండుట, నత్తగుల్ల లేదా ఆల్బిప్ప, ఉమ్మెత్త, జాజి, 
జిల్లేడు, గన్నేరు పువ్వులు శ్రాద్ధమును పాడుచేయును. 
శ్రాద్ధమునందు మొదలుతో సహా ఉండు దర్భలు,బియ్యము, తిలలు, 
పరిశుద్ధి చేసిన వెండి,కంచు,రాగి మొదలగు లోహపాత్రలు,సమిధలు,నెయ్యి, 


యు 


తేనె, పుష్పములు, ధూప ద్రవ్యము,క్షౌమసూత్రము, మేక్షణము, బ్రాహ్మణులు 
కూర్చోవడానికి బ్రసి అను (నేపాళ దేశములో మేకల రోమములతో నేయబడినది) 
ఆసనము అనగా నేపాళకంబలళి అవసరము. విశ్వేదేవ, పితృస్థానములందు 
రెండు చోట్లను పలాశపత్రపాత్రములనే భోజనమునకు ఉంచవలెను. 
గుగ్గిలము,సాం బ్రాణి,ఉశీరము, వట్టి వేళ్లు, చందనాగరు మొదలగునవి 
ధూపమునకు ఉపయోగించవచ్చు. కస్తూరి అగరు,కుంకుమ, చందనము 
మొదలైనవి గంధముగా ఉపయోగించి విలేపన ద్రవ్యము గ్రహించవలెను. 
దీపము నిమిత్తము నూనె,నెయ్యి వాడవలెను. బంగారం, వెండి,రాగి 
వీటిచే చేయబడిన ఆసనము, చిత్రాసనము,కర్రపీట, గడ్డిచాప, దర్భాసనములు 
ప్రశస్తములు. కర్రపీటలో నేరేడు,కడిమి, మామిడి, పగడ, జమ్మి,యిరుగుడు ఈ 
చెట్ల బల్లలచే చేసిన పీటలు ప్రశస్తములు. 
దోసకాయ, అరటికాయ, చిక్కుడుకాయ, పొట్లకాయ, బీరకాయ, కాకరకాయ 
మొదలగు కాయగూరలలో కొన్నియు,మెంతులు,జీలకర్ర మొదలగు 
దినుసులు శ్రాద్ధమందు ఉపయోగించవచ్చును. సైంధవ లవణము శ్రేష్టము. 
క్రీరములు,దధి,తైలము, తేనె, బెల్లము, పంచధార, మామిడి పండ్లు,పనస పండ్లు, 
ద్రాక్ష పండ్లు,ఖర్జూర ఫలములు ఇత్యాది ఫలములు ఉపయోగింపవచ్చును. 
గోధుమలు,మినుము, పెసరపప్పు,నూనె పిండి వంటలు కచ్చితంగా 
(శాద్ధములో ఉండవలెను. చామలు,ఆవనూనెలు వాడవచ్చును. అరటి 
పండ్లను,దుంపలను,అల్లమును భోక్తలకు పెట్టవచ్చును. రేగు, ద్రాక్షలవంగ, 
ఏలకులు, పిప్పిలి, శొంటి, శర్మరాది వస్తువులను పెట్టవలెను. మీగడ తీయని 
పెరుగు పనికి వచ్చును. కలిగొట్టు ఆకుకూర, చిలి కూర,వాస్తుకము, ముల్లంగి 
దుంప,ఆరణ్యకము ఇవి (శాద్ధమున తప్పక ఉండవలెను. దానిమ్మ, పిప్పిలి, 
చింతపండు, అంబాళము (ఆ మ్రాంతకము),కొత్తిమీర కూడా ఆయా పదార్థముల 
లో వాడవచ్చును. అవి సెచిగుళ్ళు కూడా వాడవచ్చును. పిప్పిళ్ళు,మిరియాలు 
సముద్రపు ఉప్పు మొదలైనవి విడిగా పెట్టక పదార్థములలో రుచికై కలిపిన 
దోషములేదు. 
వావిలి,పాలకూర,తులసి,మసురలు, గుమ్మడి, కందులు, పెద్ద ఆవాలు, 


వెణుతురు పూలు,కాయలు,వాయు విడంగము,మిరియములు, నిమ్మకాయ, 
మాదీఫలము,నేరేడు, ఆనపకాయ, పిప్పిళ్లు, చేదుపొట్ల, జొన్నలు, ఉలవలు 
పనికిరావు. వంకాయలు, ఉల్లిపాయలు, సొరకాయ, నేతిబీరకాయ, ములగ 
కాయ,గోంగూర,బచ్చలికూర పనికిరావు. రెండు పర్యాయములు చేయబడిన 
పదార్థములు పనికిరావు. చోళ్లు, కొజ్బిలు, బొబ్బర్లు, ఉలవలు పనికిరావు. 
భోక్త ముక్కుచు మూలుగుచుగాని,చేతి సంజ్ఞలతోగాని పదార్థముల 

రుచులు చెప్పరాదు. భోజనపా(త్రను పైకెత్తి దింవరాదు. కాళ్ళు 
ముందుకుకనిపించునట్లు కూర్చుండరాదు. గోచి ఊడిపోరాదు. బ్రొటన వ్రేలు 
ఉపయోగించకుండ మిగిలిన నాలుగు వ్రేళ్ళతో తినరాదు. నోటితో చప్పుడు 
చేయుచు తినరాదు.త్రాగగా మిగిలిన నీళ్ళను తిరిగి త్రాగరాదు అనగా 
పెద్దచెంబులోని నీళ్లు చిన్నగ్గాసులో పోసుకొని పూర్తిగా త్రాగి తిరిగి గ్లాసు 
నింపుకిని త్రాగవలెను. పిండివంటలుగాని,ఫలములుగాని కొరికి తిని మరళ 
ఆ ఎంగిలి తినరాదు. అన్నము మూతికి అంటించుకొనరాదు. భోజనపాత్రలో 
ఉమ్మి వేయరాదు. పక్కవానికి పెట్టుమని కూడా అడుగరాదు. చేతులెత్తి 
నవ్వరాదు, అత్యాశ్చర్యము ప్రకటించరాదు. వంకరగా కూర్చొనరాదు. తినుచు 
తినుచు మధ్యలో ఎడమ చేతితో అన్నమును తాకరాదు. కాళ్లమీద, 
నెత్తిమీద,పొత్తికడుపు మీద పోసికొనరాదు. భోజనపాత్రను కాళ్లతో తాకరాదు. 
పెరుగుతోను, పాలతోను,తేనెతోను కూడిన అన్నమును విడిచి పెట్టరాదు, 
అయితే విస్తరిలో అన్నమును పూర్తిగా తినివేయరాదు కొంచెము 
మిగల్బవలెను. భోక్త భుజించుచు కన్నీళ్లు పెట్టరాదు. వ్యర్ధమైన మాట 
లాడరాదు. పక్కను తినుచున్న వారివైపు చూడరాదు.వారి తిండిని చూచి 
ఈర్ష పడరాదు. భోక్తలు చేయికడుగుకొన్న తరువాత మంచినీళ్లు 
త్రాగరాదు,ముందే త్రాగవలెను. 

కత్తిపీట,గరిట మొదలగు పాకసాధనములు తప్ప ఇతరమైన కత్తులు 
ఇనుపపాత్రలు మొదలగువి శ్రాద్ధభూమినందు చూచుటకు పనికిరాదు. తేనె 
లేకుండ (శ్రాద్ధములో ఎన్ని పదార్థములు పెట్టినను పితృదేవతలకు తృప్తి 
కలుగదు. పసుపుతో కలిపిన అక్షతలు శ్రాద్ధమందు వాడరాదు. 


BB 


భోక్తలు తినుచుండగా రుద్రమును,రక్షోఘ్న మంత్రాలు చెప్పవలెను. 
ఉదీరతాం, అధ్వన్నవతీః, అన్నవత్యః, పితున్నుస్తోషం వంటి మంత్రాలు 
చెప్పవలెను. భోక్త వాంతిచేసినచో మాసికములందు ఆబ్బకములందును 
సమయమున్నచో పునఃపాకము చేసి శ్రాద్ధము పెట్టవలెను. లేదా కర్త ఆనాడు 
ఉపవాసము చేసి మరునాడు జరుపవలెను. విశ్వేదేవ బ్రాహ్మణుడు వాంతి 
చేసుకొన్నచో అగ్నిలో హోమము తప్ప తిరిగి శ్రాద్ధము అక్కరలేదు. 
పితృబ్రాహ్మణులు వాంతి చూసుకున్నచో తిరిగి మరునాడు (శ్రాద్ధము 
జరంవవలను.వికిరదానము కూడా విండపదానవము వల 
ప్రధానమైనది. యజమానుల దాసదాసీజనుల ఉద్దేశించి పితృస్థాన ద్విజుడు 
విస్తరి నుండి కొంత అన్నము భూమిపై విడువవలెను. చేతులు కడుగుకున్న 
తరువాత భోక్తలు ఒకసారి ఉత్తర ముఖముగాను రెండవసారి ప్రాబ్ముఖము 
గాను ఆచమనము చేమవలెను. భోక్తల విస్తళ్లకు బారెడు దూరంలో 
పిండప్రదానము చేయవలెను. అంత వైశాల్యము లేనపుడు మూరడు 
దూరములో చేయవచ్చును. పిండప్రదానము దర్భల పైగాని,రెల్ల పైగాని, పెద్ద 
గరికపరకలపైగాని చేయవలెను. 'అపహతా”' మంత్రంతో అలికి మీద దర్భలు 
పరచి ప్రాచీనావీతిగా ఉదకముతో మూడు రేఖలు వేసి 'శుంధంతాం పితః 
అని తరువాత తిరుగవేసిన చేతితో పిండములు పెట్టవలెను. 

తిలలతోను,అన్నముతోను,పానీయముతోను,ధాషముతోను,దీపముతోను, 
పాలతోను,తేనెతోను,నేయితోను,కలకండ (పటిక బెల్లము)తోను మిశ్రమము 
చేసిన పిండములను అష్టాంగ పిండము అందురు. పితరులను ఉద్దేశించి 
అట్టి పిండాలు పెట్టవలెను. వండిన అన్ని పదార్థములను వేసి తిలలు కూడా 
కలిపి పిండములను చేసి దక్షిణముఖుడై భోక్తల విస్తళ్లు ప్రక్కనే పిండ 
(ప్రదానము చేయవలెను. మిగలకపోయినచో వేరే పిండితోనైన పిండములు 
చేసి పెట్టవలెను. సపిండీకరణములో మాత్రము భుక్తశేషముతోనే పిండములు 
పెట్టవలెను. సపిండీకరణములో 12 అంగుళముల పొడవు ఉన్న పిండము 
ఒకటియు తక్కిన మూడును వెలగకాయలంతయు ఉండవలెను. ఆబ్దీకముల 
లో ఒలిచిన కొబ్బరికాయంత లేదా మారేడుకాయంతగాని పిండములు 


ఉండవలెను. మహాలయములలోను, గయాశ్రాద్ధములోను ఉసిరికాయలంత 
పిందములు - తీర్ధవిధులందును,దర్శశ్రాద్ధములందును కోడిగుడ్లంత 
పిందమును చేయవలెను. గయయందు జమ్మి ఆకులంత (శమీపత్ర ప్రమాణేన) 
పిండము పెట్టవలెను. టెన్నిస్‌ బంతంత పిండముచేయుట ఆచారముగా 
కొనసాగుచున్నది. భోక్తలకు నమస్కారము చివరలో చేయునపుడు 
సకుటుంబముగా ప్రదక్షిణ నమస్మారములు చేయవలెను.ముందు చిన్న 
వాళ్లు చివరకు పెద్దవాళ్లు ఉండవలెను. 
భోగములను కోరువాడు పిండములను అగ్నిలో వేయవలెను. 
సంతానము కోరువారు మధ్యమ పిండమును భార్యకు పెట్టవలెను. భార్యకు 
ఇచ్చునపుడు “వీరంమేధత్త మం(తము, తినునపుడు “అపాంత్వౌషధీనాం రసం 
(ప్రాశయామి భూతకృతం గర్భం ధత్స్వ' అను మంత్రమును చెప్పవలెను. 
ఉత్తమగతి కోరువాడు గోవునకు పెట్టవలెను. ఆజ్ఞను, కీర్తిని, ప్రజ్ఞను కోరువారు 
శుద్ధమైన జలములో వేయవలెను. పిండదములను గోవులకు,మేకలకు, 
విప్రులకు పెట్టవచ్చును. తీర్ధశ్రాద్ధ్దములందు పిండములను ఆయా తీర్థము 
లందు మాత్రమే వేయవలెను. 
పితృశేషమును శూద్రులకు పెట్టరాదు. కొడుకులకు, శిష్యులకు 
పెట్టవలెను. వృద్ధిశ్రాద్ధ్దమున, సపిండీకరణమున, ప్రేత శ్రాద్ధమున(సంవత్సరములోపున 
జరుపు మాసికములు),సంవత్సర విమోకమునందును తదంగముగా తిల 
తర్పణము చేయరాదు.భోక్తలు తిన్న విస్తశ్లు సాయంత్రము వరకు 
తీయకుండా ఉంచినచో వానినాశించిన వారికి అవి అమృతధారలు 
కురిపించును,అవకాశమున్నచో అట్లే ఉంచుట మంచిది. లేనిచో (బ్రాహ్మణుల 
ను పంపువరకైనను ఉంచవలెను. 
కర్త తన పొట్టకు ఎడమవైపున లేదా కుడివైపునగల పార్వ 
భాగమునందు తిలలతో మూడు దర్భలు, పైబట్టచెంగున కట్టీ మొలకు 
సరిపడు మిగిలిన వస్త్రభాగము చుట్టవలెను. ఈ విధముగా చేయునపుడు 
'నిహన్మి సర్వం యదమేధ్య వర్భవేత్‌ అను శ్లోకమును పరిస్తూ బిగించవలెను. 


aD 


దెవప్రారన 
మం థ్‌ 


ఓం శ్రీగురుభ్యోనమః I హరీః ఓమ్‌ ॥ 
గఖానామిత్పన్తు తనకో గ్రుత్సమదో గణవతిర్థగలీ ॥ 
గణాసేంత్వా క హవామహే క నా గూ వస్తమమ్‌। 
జ్యేష్టరాజం బ్రాం బ్రహ్మణస్పత ఆస్‌శృణ్వన్నూతిభీస్సీద సాడీనమ్‌॥ 
నివునీదేళ్చును వైడూవో నభో ద్రజేదన గణవతి గ్రివువ్‌ ॥ 
స గణపతే గణేషు త్వాకీహుర్విటతమం కవీనామ్‌। 


నబ్తుతేత్వల్కీయతే కించనారే మహామర్మంమేఘవం చిత్రమీర్చ॥ 
శ్రీ మహాగణాధిపతయే నమః ॥ 

(ణోదోవీత్పున్సు బార్హస్రత్ళో భరద్వాజు నృరన్వతీ గాయత్రీ ॥ 
ప్రజీదేవీ సరీస్వత్తీ వాడేభిర్వాజకీవతీ ;ధీనామీవి్రీవతు ॥ 

శ్రీ మహాసరస్వత్యై నమః ।శ్రీవాగ్దేవ్యై నమః ॥ 

శతధారమిత్తన్హు గాధినో విక్వామిత డపాధ్యాయ గ్రివ్హువ్‌ ॥ 
శతణీరముత్స స విప్తశ్చికీం పితరం వక్వీనామ్‌! 
మేళింమటీన్తం పిత్రోరుపస్థే తంటీదసీ పిపృతం సత్యవాశీమ్‌॥ 
శ్రీ గురుభ్యో నమః ॥ 


యిబో అక్షర యిత్తన్హు బెచజ్వో దర్హతమా విళ్ళేదోవా గ్రిమ్డువ్‌ / 


|| || | 
బుచో అక్షరే పర్రమేష్యోమ్షన్యగ్మినేవా అధివిశ్వే నిష్రేదుః 


|| 
యస్తన్నవేద కిమృచాకేరిష్యతి య ఇత్తద్విదు స్త స ఇమే సమాసతే॥ 


హరిః ఓమ్‌ ॥ 

జ్యోతి ప్రజ్వలనం 
భో! దీప బ్రహ్మరూపే పేణ సర్వేషాం హృదిసంస్థితః । 
అతస్వాం స్తాపయామ్యద్య మదజ్ఞాన మపాకురు ॥ 


అగ్నినాగ్నిరిత్సన్తు కాణ్యోమేధాతిథి రగ్నిర్లాయలీజ్యోలివజ్ఞులనో వివియోగ2౫/ 
| గ్‌ || 

అగ్నినాగ్నిస్సమిధ్యతే కవిర్ణహపేత్తిర్యు షా! హవ్యవాడ్డుహ్వాస్యః॥ 

దీపదేవతాభ్యాం నమః ॥(తూర్పు ఒక దీపం,దక్షిణం ఒక దీపం పెట్టాలి) 


ద్విరాచమ్య॥। 

ఓం కేశవాయ స్వాహా।ఓం నారాయణాయ స్వాహాఃఓం మాధవాయ స్వాహా।ఓం గోవిందాయ 
నమః॥ విష్ణో, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృశీకే శ, పద్మనాభ,దామోదరాయన మః 
సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, 

ఉపేంద్ర,హరయే, శ్రీకృష్ణాయ నమః॥ 


వవిత ఇతి ద్వయోః ఆంగీరనః వవమానస్తోమో he వినియోగ 
పవిత్రీవన్తః క పితైహీంప్రత్నో అభిరీక్టతి వ్రతమ్‌। 
మ్రహసేహుద్రం వరుణస్తిరోటీద్ధే ధకాంస్నీవర్ధపగ ప్వార్‌ 
వితీతం అస్మక ప్రభుర్ణాత్రీణి ప పర్యేషి విశ్వతః 
అతీప్తతనూర్నతదామో లీశ్ళుతే శృతాస అ ha 
పవిత్రం ధృత్వా ॥ ఆచమ్య! కేశవాయ సాన శ్రీకృష్ణాయనమః॥। 


1.రెండు దర్భలతో [గ్రంథియుత పవిత్రాన్ని నిర్మించాలి. 2.గ్రంథియుత పవిత్రంతో ఆచమనం చేయరాదు 
కనుక,పవిత్రం తీసి కుడిచెవికి తగిలించి,రెండు దర్భలను ఉంగరం వేలికి ధరించి ఆచమించి, పిదప వాటిని 
విసర్జించి, చెవినున్న (గంథియుత పవిత్రాన్ని ధరించవలెను. 


అపసర్పంతు తే భూతా యే భూతా భూమిసంస్థితాః | 

యే భూతా విఘ్నకర్తార స్తేనశ్యన్లు శివాజ్ఞయా ॥ 

గయేయం గయేయం గయేయం/ 

దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవచ! 

నమస్స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమోనమః 

ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః। 

ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః॥ విష్ణుర్విష్ణుర్విష్ణుః ॥ 
వ్ధుథివ్దాః మేరువ్పుథ్ణ యివికూర్తోదేవతా?నుతలం భంది 
ఆననో వినియోగః ॥ 

పృథ్విత్వయా ధృతాలోకా దేవిత్వం విష్ణునా ధృతా । 

త్వంచ ధారయ మాందేవి పవిత్రం కురుచాసనమ్‌ ॥గదాధరాయ నమః॥॥ 
అనంతాసనాయ నమః॥ 


ప్రణవస్య పరబ్రహ్మ బుషి॥పరమాత్మా దేవతా।దైవీ గాయత్రీ 
ఛందః।భూరాది సపానాం వ్యాహృతీనాం। విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ 
గౌతమాత్రి వసిష్ట కశ్యపా బుషయఃఅగ్ని వాయ్వాదిత్య బృహస్పతి 
వరుణేంద్ర విశ్వేదేవా దేవతాః గాయత్ర్యుష్టిగనుష్టుబ్బహతీ పంక్తి 
(త్రిష్టుబ్బగత్యశ్చందాంసి[గాయత్ర్యా విశ్వామిత్ర బుషిః। సవితా 
దేవతా[గాయత్రీ ఛందః।[గాయత్రీ శిరసః।ప్రజాపతిర్భషిః।బ్రహ్మోగ్ని 


వాయ్వాదిత్యా దేవతాఃయజుశ్చందః। ప్రాణాయామే వినియోగః 


ఓం భూః।ఓం భువఃఓం స్వఓం మహః॥।ఓం జనః।ఓం తపః।ఓం 


| | 
సత్యం[॥ ఓం తల్సీవితుర్వదేణ్యం భరోదేవన్యీ ధీమహా।ధియో 
అః ప్రచోదయాత్‌! ఓమాపో జ్యోతీరస్తో2మృతం బ్రహ్మ 
భూర్భువస్స్వరోమ్‌॥ (ఏవంత్రిఐ 


తిథిర్విష్ణు స్తథావారో నక్షత్రం విష్ణురేవచ। 
యోగశ్చ కరణం చైవ సర్వం విష్ణుమయం జగత్‌! శ్రీగోవింద గోవింద॥ 
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా, శ్రీమహావిష్టోరాజ్ఞయా 
ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధె శ్వేతవరాహకల్పే 
వైవస్వతమన్వంతరే కలియుగే (ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే 
భరతఖండే మేరోర్డక్షిణదిగ్భాగే గంగా గోదావర్యో ర్మధ్యదేశే 
శ్రీకూర్మక్షేత్రే జయంతిక్షేత్రేచ ప్రాక్తటే సాలగ్రామ బావ్మణ 
హరివిశ్వేశ్వర సమస్తదేవతా బ్రాహ్మణ హరి గురుచరణ సన్నిధౌ 
స్వగ్భహే/అన్యగ్భ హే/నివాసగృహే అస్మిన్వర్తమాన వ్యావహారిక 
చాంద్రమానేన ....... నామసంవత్సరే వపు ఆయనే ....... బుతౌ 
ప మూపు కులు పుణ్యతిథౌ ....... వాసర 
సంయుక్తానాం శ్రీవిష్ణునక్షత్రే శ్రీవిష్ణుయోగే శ్రీవిష్ణుకరణ యేవంగుణ 
విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ। (ప్రాచీనావీతి) అస్మత్‌ వితుః2/ మాలు? 
ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న (శ్రాద్ధం (సవ్యం) కరిష్యే! కురుష్వ 
ఆదౌ ఆత్మశుద్ధ్యర్థం భోకృ గృహ భూ భాండ ద్రవ్య స్థలశుద్ద్వర్ధం 
ప్రాయశ్చిత్తార్థం కలశార్చన పురస్సరంచ ప్రాయళ్చిత్తాది సూక్త 
మంత్ర జపం కరిష్యే! తదంగ కలశార్చనం కరిష్వే॥ 
వా. Relea eel 
స్యోనావ్ఫథివి భవాన్ఫక్షరా నివేశనీ;యచ్బాన్తశ్శ 1 సప్రథః॥। 
భూమిం ట్రార్త/ 


| 
గన్గద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిబిమ్‌। 
ఈశ్వతీం సర్వేభూత్రానాం తామిహోపీహ్వయే (శియమ్‌॥। 
గోముయార్థం గంధానులేవనం త్హ్రత్వా// 


CD 


ఇదంతే పాత్రం సనేవిత్తమిన్ధ పిభా సోమీమేనా శతక్రతో। 
పూర్ణ టీహావో మీదిరస్య మధ్యోయం విశ్వ ఇద్‌ఖిహట్వీన్తి దేవాః॥ 
కలశం న్నిక్షేవ్టు/ 

కలశేషుధావతి పవి త్రేపరీషిచ్యతే!ఉక్లెర్యజ్దేశం వర్దతే 
ఆకలశషుధావతి ప్రవిత్రపంషచ్య టకై సజ్షాము వర్ధత॥ 
ప 
ఇం గంగే యమునే సరస్వతి శుటేద్రిసో ౦ సచత్రాపర్తువ్వా। 
అసిక్సామేరుద్వథే వితస్తయా22కీయే శృణుహ్యా వ. 
ప 
గన్టద్వారాం వం నిత్యప్తష్టాం కరీషిః మ్‌ 
= ha సర్వేభూతానాం తామిహోడీహ్న్వయే (శియమ్‌॥। 
గోముయార్థం గంధం నిక్లివ్ణు॥ 
యజీ2సిధాశ్యేరాజోవా వారుణో మీధుసంయుతీః। 
నిష్రోదస్సర్వేపాపానాం పవిత్రేమృషిభి స స్మృతమ్‌॥ 
యువాన్‌ నిక్లీవ్ణు॥ 
(ప్రాచీనావీతి) తితో2సిసోటీదేవత్యో గోసవో దేవనిర్మితః॥ ప్రత్నవద్శిః 
ప్రత్తస్వధయా పిత్యానిమా"ల్లోకాన్రీణయాహిన స్స్వీధానమః॥। 
తిలాన్‌ న్నిక్షవ్పు/ 


(సవ్యం) శరాస్తః జనరాసోః దర్భాసీ?ె స్పెర్యా ఉత! 


మౌళ్ళా తడక బెరిణాస్సక్వీసాకం న్యలిప్పత॥ 
కూర్ధ్రం న్నిక్షేవు/ తూద్జీం దర్భ (గ్రంథిం నిక్ల్‌వ్ణు॥ 


CD 


శ్రే 


షె స్తువా 


[| | 
సహిరత్నూని దాశు తి సవితా భగేషతంభాగం దితకీమహే॥ 


వారణ్ఞ్యం నికివ్ణ॥ 
వురువనూక్తం, అన్హవామీయం, మమాగ్శ్‌ నొవ్వువైస్టవ రుద్ర 
పొవమానములు ఇక్టుడ వఠింబ వచ్చును. 
కలశమభిమంహ్ర। ప్రాయశ్చిత్త సూక్తం పరిష్వే॥ 
| 
నతమంహో నడుర్తితం దేవీసో అష్టమక్రీమ్‌। 
ఈ యు (కా? ॥ 
సజోషస్తో యమర్యమా మిత్రోనయన్తి వరుణో అతిద్విషః॥ 
ద్ధివయం వృణీమహే వరుబ్లమిత్రార్యమన్‌! 


(ల 


యేనా నిరంటాసో యూయంపాథనేథాచ మర్త్యమత్తిద్విషః॥। 
తేన్తూనంనో2ియ మూతయే వలుణోమిత్రో తర్యమా। 
నయీష్టా ఉనోనేషణి పర్నిష్థా ఉనఃప్రర్నణ్యత్తిద్విషే। 
యూయం విశ్వం పరీపాథ వల్‌ణోమిత్రో తీర్యమా 
యుష్మాకం శర్మీణి ప్రియేస్యామీ సుప్రణీతయో2తిద్విషః॥। 
ఆదిత్యాసో అత్రిసిధో వరుణోమిత్రో తర్యమా 

ఉగ్రం మరుద్భీరుద్రం హువేమే శ్రీమగ్నిం స్వస్తయే2తిద్విడీః 
నేతేర ఊషుణీస్తిరో వరుణోమ్లిత్రో ఖీర్యమా! 

అతివిశ్వీని దురితా రాకకానశ్చర్షణీనా మత్తిద్విఃః॥। 


C3 


శునమస్మభ్యేమూతయే వతుణోమి త్రో తీర్యమా। 


శర్మేయచ్చన్తు సప్రడే ఆదిత్యాసో యదిమీహే అత్తిద్విషః॥। 


యశీ హత్యడ్వీసవో గౌల్యీం చిత్పదిషితా మ[ముంచతాయజత్రాః। 


ఏ్రవోష్వ/స్మభ్మీంచత్తా వ్యంహః ప్రతీర్యగ్నే ప్రతరంన ఆయుః 


హో | జ. al ol] |. || 
అంహౌొముచమాజ్లిరసంగయంచ స్వస్యాత్రేయం మససాఛ తార్ష్య్యమ్‌। 
ప్రయతపాణిశ్శరణం ప్రపద్యే స్వస్తి ంబాధేష్టభీయంనో అస్తు 
అథ శరీర శుద్ధ్వర్థం ఆత్మానం స్పృష్ట్వా! (కర్త హృదయాన్ని తాకాలి) 
శారీరమంతః కరణోపఘాతం వాచశ్చ విష్ణుర్భగవానశేషః। 

శమం నయత్వస్తు మమేహశర్మ పాపాదనంతే హృది సన్నివిష్టే। 

అంతశ్ళుద్ధ్దిం బహిశ్ళుద్ధిం శుద్దోధర్మమయోచితః। 

సకరోత్వమలే తస్మిన్‌ శుచిరేవాస్మి సర్వదా॥ 

బాహ్యోపఘాతా ననఘో బౌద్దాంశ్చ భగవానజః। 

శమం నయత్వనంతాత్మా విష్ణుశ్చేతసి సంస్థితః॥ 

శారీరంమే హృషీకేశ పుండరీకాక్ష మానసమ్‌। 

పాపం ప్రశమయాద్య త్వం వాకృతం మమ మాధవ॥ 

యద్యప్యుపహతైః పాపైర్యదివాత్యంత దుష్కృతైః। 

తథాపి సంస్మరేద్విష్టుం సర్వపాపైః ప్రముచ్యతే॥ 

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా! 

యస్మరేత్పుండరీకాక్షం సబావ్యాభ్యంతర శ్ళుచిః॥ 

ఆత్మమార్దనమ్‌॥ (కూర్చతో కర్త తనపై నీరు జల్లుకోవాలి) 


| || | 
శచీవోహ్రవ్యా మీరుత్రశ్ళుచీనాం శుళీంహినో మ్యధ్వరం శుచిభ్యః | 
బ్రుతేన్‌ సత్యమృ్‌తసావ్‌ ఆయజ్బులి జన్మాన శ్యుచీయః పావ్రకాః ॥ 


| 
అగ్నిశ్ళుశీ వ్రతతమ శ్చుచిర్విప్రశ్ళుటీః కవిః శుకీరోచత్ర ఆహీతః 
ల 
ఉదీగ్నే శులీయస్తవీ శుక్రా భ్రాజీన్త ఈరతేతవ జ్యోతీంప్పుర్బయీః 


ఏత్తోన్వింధ్రం స్తసీమ శుద్ధం శుద్దేన సమ్మ 

శుద్దెరుక్ణైర్వ వృధ్వాంనేం శుద్ధ అశీక్వీన్మమత్తు ॥ 

ఇ్టీ శుద్దోన ఆగేహి శుద్ధ శృుద్దాభీ ర్హూతిఖీః | 

శుద్దోరయిం నిధేరయ శుద్గో మేమద్ది స్తోమ్యః ॥ 

ఇట్టే శుద్గో హినీరయిం శుద్దోరత్వేని దాశుషీ | 

శుద్దో వృత్రాణీ జిఘ్నసే శుద్దో వాజీం సిషాససి ॥ 

బ్రాహ్మణ మార్జనమ్‌ ॥ (కూర్చతో భోక్తలపై నీరు చల్లాలి) 

ప్రావమానీ స్వ్వస్యయీనీ స్పుదుఘూహి ఘృేత్తశ్చుతీః | 

బుషీభి స్పంభ్ఫీత్తో రసో బ్రాహ్మణేష్యమృతీం హితమ్‌ ॥ 
ప్రావమానీర్టీశన్తున ఇమం ల్రోకమథో అముమ్‌ | 
కామాన్తముర్ధయన్తునో దేవీర్దేవై సృమాహీతాః ॥ 

యేస దేవాః soles పునత్తే le 

తేశీ స్రహప్రీధారేణ పావమాన్యః పేనన్తుమామ్‌ ॥ 

ప్రాజాపత్యం పవిత్రం శతోడీమం హిర్తణ్మయ్‌మ్‌ | 

తేసే బ్రహ్మ విద వయం పూతం బ్రహ్మా పునీమహే ॥ 

ఇశ్రేః పునీతీ సహమో పునాత్తు సోకుస్స్వస్యా వరుణస్పమీబ్యో | 
టుమారాక|: క్రమృజాలిః పనాతుమూ శ్రాతేదా మూర్దయన్యాపనాతు 


(యు 


| 
అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా! 
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శృుచిః॥। 


గృహాణి సర్వాణి శుచినీ భవంతు! సర్వేపాకా శ్శుచయో భవంతు; 
సర్వర్టవ్యె శుచిర్భవతు॥। (ఉదకాన్ని పల్లెంలో విడిచిపెట్టాలి.) 


దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవచ। 

నమస్స్వధాయే స్వాహాయై నిత్యమేవ నమోనమః 

ఈశానః పితృరూకే పేణ మహాదేవో మహే వాశ్వరః। 

ప్రీయతాం భగవానీశ పరమాత్మా సదాశివః॥ విష్ణుర్విష్ణుర్విష్టుః ॥ 
పరిషత్రార్థనమ్‌॥। (దర్భల, అక్షతలు, తిలలు, చిల్లర పైసలతో భోక్తలచట్టూ సార్లు తిరగాలి) 


సతిల జల హిరణ్యదర్భాక్షతాన్‌ గృహీత్వా ॥(బ్రాహ్మణానాం త్రిః ప్రదక్షిణమ్‌॥ 
సమస్త సంపత్సమవాప్తి హేతవ స్సముత్ధితాపత్కుల ధూమకేతవః। 

అపారసంసార సముద్రసేతవః పునంతుమాం బ్రాహ్మణ పాదపాంసవః॥ 
ఆపద్ధనధ్వాంత సహ(స్రభానవ స్పమీహితార్జార్చణ కామధేనవః। 

సమస్తతీర్థాంబు పవిత్రమూర్తయో రక్షంతుమాం బ్రాహ్మణ పాదపాంసవః। 

ఆధివ్యాధి హరంన్థూణాం మృత్యుదారి ద్ర నాశనమ్‌! 

శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీ పాదపంకజమ్‌॥ 

విప్రాఘదర్శనాత్సద్యః క్షీయంతే పాపరాశయః। 

వందనాన్మంగలావాప్తి రర్చనాదచ్యుతం పదమ్‌॥ 

(కర్త ఈ క్రింది మంత్రాన్ని చెప్తూ దర్భలు,అక్షతలు,తిలలు,చిల్లర పైసలు,నీళ్ళు పల్లెంలో విడవాలి) 
అశేషే హేపరిషత్‌ మదీయాం విజ్ఞాపనాం సమాగమ్య మయా సమర్చితామ్‌। ఇమాం 
పరిషత్‌ దక్షిణాం యథోక్తదక్షిణా మివస్వీకృత్య॥ 

నమో (బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయచ। 

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమః॥ 


యావీక్తీర్వె దేవతా స్తాస్ఫడ్వీ వేదవిడీ బ్రాహ్మణే hase తస్మే ద్రాహ్మణేళ్యో 
| | 
వేద్రవిడీన్వీ దివేడీవే నమీస్కుర్యాన్నా శీలం ls దేతా ఏవ దేవర పీణాతి॥ 


(ప్రాచీనావీతి) (కింది మంత్రం చెప్పి దర్భలు అక్షతలు నువ్వులు నీళ్ళు పల్లెంలో విడవాలి) 

అస్మత్‌ పితుః /మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధం కర్తుం 

ముఖ్యకాలోభూత్వా మమ అధికార సంపదస్వితి భవంతో (బువంతు॥ కర్తుం 

తవ అధికార సంపదస్తు॥ 

(సవ్యం)కాలాశ్చ ముఖ్యకాలో2స్తు! పాకాదీనాం పవిత్రతాస్తు సర్వేపాకా 

శుచయో భవంతు! సర్వైర్దవ్యై శ్చుచిర్భవతు॥ 

దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవచ। 

నమస్స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమోనమః॥ (భోక్తలకు నమస్కరించాలి) 
ఓం ఓం ఓం అద్య పూర్వోక్త క ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథా। 

(ప్రాచీనావీతి) అస్మత్‌ పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధే 

పిత్స పితామహ ప్రపితామహానాం ..... శర్మాణాం ..... గోత్రాణాం/ “ 

మాతృ పితామహీ ప్రపితామహీనాం .....దాయీనాం ...... గోత్రాణాం 

వసురుద్రాదిత్యరూపాణామ్‌। (సవ్యం) పురూరవార్టవ సంజ్ఞకానాం విశ్వేషాం 

దేవానాంచ అన్నేనహవిషా స్మృత్యుక్త పార్వణవిధానేన (ప్రాచీనావీతి)పితుః/ 

మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధే యుష్మదనుజ్ఞయా సదైవ 

మద్య (సవ్యం) కరిష్యే! కురుష్టు॥ 

(ప్రాచీనావీతి) పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న (శ్రాద్ధం 

భవిష్యతీతి తత్ర భవిష్యసి॥' 

(సవ్యం) 

విశ్వేదేవస్టానే హస్తోదకం దత్వా,పురూరవార్టవ సంజ్ఞకానాం విశ్వేషాం 

దేవానామ్‌। స్థానే ఆవహనీయార్ధే క్షణం ధృత్వా భవద్శిః క్షణః ప్రసాదః 

కరణీయః॥” అస్తుకరణీయః॥ 

(ప్రాచీనావీతి)పితృస్థానే హస్తోదకం దత్వా! 

పితృ పితామహ ప్రపితామహానాం ..... శర్మణాం ..... గోత్రాణాం / 

మాతృ పితామహీ ప్రపితామహీనాం .....దాయీనాం ...... గోత్రాణాం 

వసురుద్రాదిత్యరూపాణామ్‌। స్థానే ఆవహనీయార్డే క్షణం ధృత్వా భవద్శిః 

క్షణః ప్రసాదః కరణీయః॥* అస్తుకరణీయః॥। 

(సవ్యం)అక్రోధనై శౌచపరై స్స్పృతతం బ్రహ్మవాదిఖిః। 

భవితవ్యం భవిద్భిశ్చ త్వయా/మయా చ శ్రాద్ధకర్మ కరిష్వే॥ 

1.కలశ అంచు సహాయంతో ఒక దర్భను తుంచి కలశలో ఉంచాలి. 2. శిరస్సుపై అక్షతలు 

చల్లి దర్భలు చేతికి ఇవ్వాలి. 8.శిరస్సుపై తిలలు చల్లి దర్భలు చేతికి ఇవ్వాలి. 


CD 


గృహాంగణే గోమయేన మండలద్వయం కృత్వా! 

ఉత్తరే చతురస్రమమ్‌॥ * (ప్రాచీనావీతి) దక్షిణే వర్తులాకారమ్‌॥* 
(సవ్యం)పురూరవాగ్టవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానామ్‌। పాద్యస్థానే 
ఇదమిదమాసనమ్‌। సుఖాసనమ్‌। పాద్యస్థానే దైవేక్షణః కియతామ్‌। 
పాద్యస్థానే అర్బత ప్రార్బతః అమీ గంధాః। పుష్పార్థా ఇమే అక్షతాః। అయం 
కుశః।ఉదకేనైవ సకలారాధనై స్ప్వర్చితమస్తు॥ 

(ప్రాచీనావీతి) 

పితృ పితామహ ప్రపితామహానాం ..... శర్మణాం ..... గోత్రాణాం/ 
మాతృ పితామహీ ప్రపితామహీనాం .....దాయీనాం ...... గోత్రాణాం 
వసురుద్రాదిత్యరూపాణామ్‌। పాద్యస్థానే ఇదమిదమాసనమ్‌। సుఖాసనమ్‌। 
పాద్యస్థానే శ్రాద్దేక్షణః (కియతామ్‌। పాద్యస్థానే అర్బత ప్రార్బతాః। అమీ 
గంధాః। పుష్పార్థా ఇమే తిలాఃఅయం కుశః।ఉదకేనైవ సకలారాధనై 
స్ప్వర్చితమస్తు! 

(సవ్యం)పురూరవార్టవ సంజ్ఞకా విశ్వేదేవాః స్వాగతమ్‌! సుస్వాగతమ్‌॥ * 
పురూరవార్టవ సంజ్ఞకా విశ్వేదేవాః ఇదం వః పాద్యమ్‌।సుపాద్యమ్‌॥ 
పవిత్రం విసృజ్య! (పవిత్రం తీసి కుడిచెవికి తగిలించాలి) 


శంగీదేవీరభికీయ ఆహేభవన్తు పీతయీ! శంయోరభి స్రవంతునః। 
పృథివ్యాం యానితీర్థాని తానితీర్జాని సాగరే 

సాగరే సర్వతీర్ధాని పదే విప్రస్య దక్షిణే పవిత్రం ధృత్వా॥ 

యదీచ్చసి మహారాజన్‌ సర్వతీర్థావ గాహనమ్‌। 

విప్రపాద వినిర్ముక్తతోయం శిరసి ధారయః॥ 


1.ఇంటి వాకిలివద్ద కర్త తూర్పుముఖంగా కూర్చోని ఆవుపేడ లేద గంధం/పసుపుతో రెండు 
మండలాలను 6అంగుళాల దూరంలో నిర్మించాలి. 2.చూపుడువేలు బొటనవేలు చాపగ వచ్చిన 
కొలత అనగా ప్రాదేశమాత్రంగా నైబుతి నుండి ఈశాన్యానికి సవ్యంగా చతురస్రమండలం. 
8.వితస్తి అనగా 12 అంగుళాల పరిమాణంతో ఈశాన్యం నుండి నైబుతికి అపసవ్యంగా 
వర్తులాకారమండలం నిర్మించాలి. 4.కర్త పడమర ముఖంగా కూర్చొని భోక్తను చతురస్రమండలంపై 
పీఠమీద కూర్చోబెట్టి రెండు దర్భలతో అతని కుడికాలి పాదాలవేళ్లమీదుగా ఎడమవైపునకు 
తుడవాలి. 5. కర్త యొక్క భార్య కర్తకు కుడిపక్కనుండి నీళ్లుపోస్తుండగా కర్త మొదట భోక్త 
యొక్క కుడికాలిని తరవాత ఎడమకాలిని కాలిపిక్కలు దాటకుండ కడగాలి. గమనిక 
విశ్వే వమండలమందు తూర్పుకొసగల దర్భలు నిలువుగా,పితృమండలమందు మధ్యకు 
వంచబడిన దర్భలు దక్షిణకొసగా ఉంచాలి. 


(ప్రాచీనావీతి) 

పితృ పితామహ ప్రపితామహాః /మాత్ళ పితామహీ ప్రపితామహ్యః 
స్వాగతమ్‌; సుస్వాగతమ్‌॥ (భోక్త యొక్క ఎడమపాదం నుండి కుడివైపు 8దర్భలతో తుడవాలి) 
పితృ పితామహ ప్రపితామహాః ..... శర్మాణః ..... గోత్రాః / 

మాతృ పితామహీ ప్రపితామహ్యః .....దాయ్యః ...... గోత్రాః 
వసురుద్రాదిత్యరూపాః | ఇదం వః పాద్యమ్‌।సుపాద్యమ్‌॥ 

పవిత్రం విసృజ్య! (పవిత్రం తీసి కుడిచెవికి తగిలించాలి) 

(సవ్యం) 


శంసోదేవీరభిష్టయ ఆీభవన్లు కీ పీతయీ శంయోరభి (క్రీవంతునః॥ 
పృథివ్యాం యానితీర్థాని తానితీర్జాని సాగరే। 

సాగరే సర్వతీర్థాని పదే విప్రస్య దక్షిణే పవిత్రం ధృత్వా॥ (ప్రాచీనావీతి) 
యదీచ్చసి మహారాజన్‌ సర్వతీర్థావ గాహనమ్‌। 

విప్రపాద వినిర్ముక్తతోయం శిరసి ధారయః॥ 

ద్వయోర్శ్మండలయోర్మధ్య పాత్రం నిక్షిప్య | ఆకునుబోర్లించాలి (పాషాణం నిధాయ) 
(కర్త భోక్తలు పాదప్రక్షాళన మండలానికి ఉత్తరంలో 2సార్లు ఆచమనం చేయాలి) 
(సవ్యం)కర్తాస్తయంచ పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య] కర్తాభోక్తారౌచ ద్విరాచమ్య॥ 


పురూరవాగ్దవ సంజ్ఞకా విశ్వేదేవాః। భూర్భువస్స్వ స్స్వాహాస్తామ్‌।1 
అయంవో విష్టరః। *అత్రోపవిశంతు భవంతః। అత్రోపవిశామ॥। 
(ప్రాచీనావీతి) 

పితృ పితామహ ప్రపితామహాః /మాత్ళ పితామహీ ప్రపితామహ్యః 
భూర్చువస్స్వ స్స్వధాస్తామ్‌।*అయంతే విష్టరః। *అత్రోపవిశంతు భవంతః। 
అత్రోపవిశామ॥ 

పట్టుకొని తరవాత ఎడమచేతిని కూడా ఇలానే పట్టుకొని తూర్పుముఖంగా కూర్చోపెట్టాలి. 
2.విష్టరార్థం రెండు దర్భలు విశ్వేదేవస్థానంలో బ్రాహ్మణునికి ఇవ్వాలి. 

8. పితృస్థాన బ్రాహ్మణుని కుడిచేతి బొటనవేలు తప్ప మిగిలిన వేళ్లను కర్త తన కుడిచేతో 


పట్టుకొని తరవాత ఎడమచేతిని కూడా ఇలానే పట్టుకొని ఉత్తరముఖంగా  కూర్చోకె పెట్టాలి. 
4. విష్టరార్థం మూడు దర్భలు పితృస్థానంలో బ్రాహ్మణునికి ఇవ్వాలి. 


గమనిక = విశ్వేదేవస్థానంలో ఇద్దరు బ్రాహ్మణులుంటే ఉత్తరసమాప్తిగా, పితృస్థానంలో 


ముగ్గురు బ్రాహ్మణులుంటే తూర్పుసమాప్తిగా కూర్చోవె పెట్టాలి. కర్త విశ్వేదేవునికి ఉత్తర 
ముఖంగాను, పితరులకు ఆగ్నేయముఖంగా ఉపచారాలు “చేయాలి. 


(సనం) కర్తా ఆచమ్య ॥పూర్వ పవిత్రం విసృజ్య 1 అన్య షష ధృళ్య్వా | 
తపోప్పవిత్రం వితీతం అసల శోశీనో అస్య తన్తవో వ్యస్థిరన్‌ 


ules న్యస్య పవీతాల్‌ మాశకీః దివస షుషమథీతిష్టన్తి చేతీసా॥ 
కర్తా పునః ఆచమ్య । భోక్తారః ఆచమ్య | ప్రాణానాయమ్య(3సార్లు) 

ఓం ఓం ఓం అద్య పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథా। 
(ప్రాచీనావీతి)అస్మత్‌ పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధే 
భవదనుజ్ఞయా ప్రక్రాంతం శ్రాద్ధకర్మ (సవ్యం)కరిష్యే కురుష్వ ॥ 
ల 
అపహతా అసుర్తా రక్షంసి & పిశాచా యే క్షయన్సి పృథివీ మను। 


అన్యత్రేతో గచ్చంత్తు యత్రైషేం గతం క్ష షష తిలైరవకీర్య॥। ' 
(సవ్యం) 

| in l,l] | T 
ఉదిరతామపర ఉత్పరాస్త ఉన్మధ్యమాః పితర స్టోమ్యాసః । 
అస్తుంయ ఈయురీవృకా బుత్రజ్ఞా స్తశీ9వను పితరో క కల 
(ప్రాచీనావీతి) ఖనిత్వా వృత్తాకార మండలాని కృత్వా 
(సవ్యం) విశ్వేదేవస్థానే యవోదకేనావోక్ష్య॥ చతుర స్రమండలం కృత్వా * 
గాయహ్రాచాత్మానం పాకద్రవ్యాణిచ సంప్రో క్షి 


ఓం as తక్సబికుర్వీ ఇం ఖtlssh ధీమహి।ధియో యోనః 1 ప్రచోదయాత్‌! 


అపవిత్రః పవిత్రోవా సర్వావస్తేం గతో2పివా। 
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః I 


1.కర్త చేతిలోకి నువ్వులు తీసుకొని నైబుతి నుండి దక్షిణసమాప్తిగా వాటిని చల్లాలి. మిగిలిన 
తిలలు పితృబ్రాహ్మణుని ముందు దక్షిణసమాప్తిగా మూడుచోట్ల దులపాలి2.కర్త ఈ 
మంత్రాన్ని జపించి 8. పితృ బ్రాహ్మణుని ముందు దక్షిణసమాప్తిగా మూడుచోట్ల కూర్చతో 
నీళ్లుచల్లి దర్భలతో తుడిచి దర్భలతో తవ్వి అపసవ్యంగా మూడు వృత్తాకారమండలాలను 
నిర్మించాలి. 4. విశ్వేదేవ బ్రాహ్మణుని ముందు తూర్పుసమాప్తిగా రెండుచోట్ల అక్షతలుచల్లి 
కూర్చతో నీరు చల్లి దర్భలతో తుడిచి దర్భలతో తవ్వి సవ్యంగా రెండు చతురస్రమండలాలను 
నిర్మించాలి. 5. అక్షతలు,దర్భలు, ఉదకాన్ని పట్టుకొని ఆ ఉదకాన్ని మొదటకర్తపై తరువాత 
భోక్తపై,ఆ పిదప పితృదేవతల కొరకై సిద్ధమైన వంటకాలపై ప్రోక్షించాలి. 


(శ్రాద్ధార్థం సంపాదితాః పదార్ధాః దేశతః కాలతశ్చ శ్రాద్ధయోగ్యా 
హవిర్ముఖ్యా భవంత్వితి భవంతో 'బువంతు॥ శ్రాద్ధకాలే గయాం ధ్యాత్వా 
ధ్యాత్వాదేవం జనార్దనమ్‌। వస్వాదేవీంచ పిత్యన్‌ ధ్యాత్వా తతః శ్రాద్ధం 
ప్రవర్తయే ప్రవర్త్రయ॥ (అంటూ భోక్తలను నమస్కరించాలి) 


పురూరవార్టవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానామ్‌। ఇదమిద 
మాసనమ్‌। 'సుఖాసనమ్‌। హస్తోదకం దత్వా విశ్వేదేవ దైవేక్షణః 
కియతామ్‌।” ఓం తథా ॥ప్రాప్పువంతు భవంతః। ప్రాప్నవామ॥। 
ప్రాగగ్రాన్‌దర్భానాస్తీర్య! అర్థ పాత్రే ఆసాద్య ఉత్తానేప్రోక్ష్య | ఉద్ధృత్య। 
యవాన్నికీర్య! ఉదకమాపూర్య। 

శంన్నోదేవీరితి సక్కదభిమంత్ర్య।(ఒకే మంత్రంతో రెండు పాత్రల్లో నీళ్ళు పోయాలి) 


|| 
శంనదేవీర్తఖిస్టయ ఆపోభవన్లు పతయే; శంయోర్తఖి ్రవంతునః॥। 
పురూరవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యోదేవేభ్యోవో జుష్టం గృపహ్హామి I 
ఆరవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యోదేవేభ్యోవో జుష్టం 'గృహామి॥ ద్విస్తూస్టీమ్‌॥ 
యుదో2సిధాసీరాజోవా వార్తుణో మధు స సంయక్‌ 


నిధద స్పర్వేపాప్రాన్రాం ప పవిత్రే మృషిభి స సే ఎ్రతమ్‌॥ 

అర్థ ్యపాత్రయోః అర్చత ప్రార్బత। అమీ గంధాః। పుష్పార్థా ఇమే 
అక్షతాః। ఆయం కుశః। కూర్చోదకేనైవ అప్బార్టె వ్ర స్సంపూర్ణార్చన 
మస్తు దరె ప్రచ్చాద్య। * 

పురూరవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యోదేవేభ్యోవో జుష్టం గృపహ్హామి Il 
ఆరవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యోదేవేభ్యోవో జుష్టం గృహ్హామి॥వః us 
సంపన్న “సుసంపన్నే స్వాహార్దా జ స్స్వాహార్దా  స్సంత్వర్హ్యాః 911 
1.విశ్వేదేవ బ్రాహ్మణునికి ఆసనార్థమై పీఠకింద కుడివైపున కొన్ని దర్భలు తూర్పు 
కొసగా వేయాలి. 2.భోక్త శిరస్సుపై అక్షతలు చల్లి రెండు దర్భలు చేతికి ఇవ్వాలి. 
8.కర్త గంధాక్షతలను అర్థ ద్రవ్యాలను దొన్నెలో ఉంచి కూర్చోదకం చల్లాలి. 


4.దొన్నెలను దర్భలతో కప్పాలి. 5.దొన్నెలను బోర్లించిన హస్తాలతో తాకాలి. 6. విశ్వేదేవ 
బ్రాహ్మణునికి కర్త అర్హ ఫమిచ్చురీతిలో అంజలిని చూపాలి. 


పురూరతాగ్టవ సంజ్ఞకాన్‌ విశ్వాన్‌ దేవాన్‌ భవత్స్వావాహయిప్వే। 
wil 
విశ్వీదేవాస ఆగేత శృణుతా మ్‌ ఇమం హీమ్‌! ఏదం 


| 


ఇర్థిన్ని పదత విశ్వదేవానావాహ్య! 


వేనా శృణుతేమం హీంమే యే అంతరీక్షే య ఉపద్యవిష్ట 
యేఅగ్నిజిహ్వా ఉతవాయజిత్రా ఆసద్యాస్మిన్‌ ఐ బర్తిషి మాదయధ్వమ్‌॥ * 
ఆగచ్చంతు మీహాభాగా విశ్వేదేవా మహాబలాః । 

యే తీత్ర విహితా శ్రాద్దే స్తావధానా భవంతుతే॥ *సావధానాన్సః॥! 
హస్తోదకం దత్వా! హస్తోదకం గృహీత్వా॥ పాత్రోపరి దర్భాన్‌ 
బావాలు దద్యాత్‌! అధో దర్భాన్‌ స్వయం గృహీత్వా పాత్రస్థ 
అర రం గృహీత్వా! 

పురూరవ సంజ్ఞకా విశ్వేదేవా ఇదంవో అర్హ రమ్‌!" అస్త స్వర్ణ గమ్‌! 
యాదివ్యా ఆపః ష్‌ సంబభూవుర్యా త ఉకపారీవీర్యః 


హిరీణ్యవర్గా యజ్ఞియాస్తాన ఆపశ్ళంస్తోనా స్వాహా dese 
తతశ్ళుద్దోదకమ్‌॥ 

పునః హస్తోదకం దత్వా హస్తోదకం గృహీత్వా! పాత్రోపరి దర్భాన్‌ బ్రాహ్మ 
ణాయ దద్యాత్‌।అధోదర్భాన్‌ స్వయం గృహీత్వా! పాత్రస్థ అర్హ్యం గృహీత్వా 
1.రెండు దర్భలను గంధంలోముంచి అక్షతలను అద్ది కర్తఎడమచేతిని భోక్తకుడి 
మోకాలిపై ఉంచి వాటిని విశ్వేదేవ బ్రాహ్మణుని శిరస్సుపై ఉంచాలి.2. భోక్త 
ఎడమపాదము నుండి శిరన్సువరకు అక్షతలు చల్లి మిగిలినవి నేలపై 
విదిలించాలి. 8.కర్త భోక్తను నమస్కరించాలి. 4. దొన్నెపైనున్న దర్భలను తూర్చకొసగా 
భోక్తకిచ్చి కింది దర్భలను కర్త కుడిచెతిలోనికి తీసుకొని ఎడమచేతితో దొన్నెలోని 
నీటిని కర్తకుడిచేతి దర్భ ద్వారా ధారగా విడుస్తూ “యాదివ్యా” మంత్రం 
చెప్తూచూడాలి. పూర్తిగా దొన్నెలో నీటిని విడువరాదు కొంచం మిగల్సాలి. అర్థ్యం ఇచ్చి 
ఆ పాత్రను యథాస్థానంలోనే దర్భవేసి పెట్టాలి. 


ఆర్టవ సంజ్ఞకా విశ్వేదేవా ఇదంవో అర్హ గమ్‌! * అస్వర్హ్యమ్‌॥ 
యాదివ్యా ఆపః పృథివి సంబభూవుర్యా అంతర ఉతపార్టీవీర్యాః 
హిలీణ్యవర్దా యజ్ఞియాన్తాన ఆప్రశ్ళంస్త్యోనా స్వాహా భీవంతు॥ 
విశ్వేభ్యోదేవేభ్యః ॥పాత్రేస్థానేస్థః। "సుస్థానమసి॥ తత శ్శుద్దోదకమ్‌॥ 
హస్తోదకం దత్వాతతః అర్బనమ్‌॥ 

అర్వేత్ర ప్రారీత ప్రియమేధాసో అర్బీత। 

అశ్చీన్తు పుత్రకా ఉతపుర్రంన ధృసష్టీరృతయవైరభ్యర్న్య॥ 

పవిత్రం విసృజ్య।గంధద్వారాం తురాధ్రర్నాం నిత్యష్రష్టాం కరీషిణిమ్‌। 


| 
ఈశ్వకీం సర్వీభూత్తానాం తామిహోఏహ్వయే (శియమ్‌॥ 
పురూరవాగ్టవ సంజ్ఞకా విశ్వేదేవాః యథాభాగశఃఅమీవో గంధాః॥ీ 
సుగంధాః[పవిత్రం ధృత్వా॥ 


| 
ఆయ్‌నేతే ప్రరాయీణ్రే దూల్వీరోహన్లు పుప్పిజీః | 
(హదాశ్చ ప  పుబ్దరికాణి స సముద్రస్య గ గృహా ఇమే ॥ 


పుష్పార్థా ఇమే అక్షతాః।సుపుష్పాణి॥ 

ధూలీస్తి ధూర్వధూర్వీంత్తం ధూర్వతంయో2స్మాన్ఫూర్వీతి తంభూర్వయం 
వయంధూర్వామః£॥। ఉదకద్రవ్యేణైవ సాంకల్పికంవో ధూపః।*సుధూపః॥ 
ఉద్దీష్యస్వ జాతవేదో 2పఘృన్నిర్భే తిం మమే।ప్రశూగ్‌ళ్ళ మహ్యామావీహ 


జీవీనంచ దిశోదిశ। జ్వాలాభేదేన పూర్వదిక్‌ స్థిత మిదంవో జ్యోతిః 'సుజ్యోతిః॥ 
1. మునుపటి పాత్రవలే చేయాలి. 2. భోక్తకు పడమర ఉన్న దొన్నెలో తూర్పు దొన్నెలో 
నీటిని పూర్తిగాపోసి భోక్తకు కుడిపకృ దర్భ, అక్షతలు వేసి అక్కడ ఆ పడమటి దొన్నెను 
ఉంచి దానిపై ఖాళీగా ఉన్న ఈ తూర్పుదొన్నెను బోర్లించాలి. 8, కూర్చపై గంధపు 
ఆకును పెట్టి ఇవ్వాలి. 4.భోక్త చేతిపై కూర్చోదకాన్ని చల్లాలి. 5. తూర్పువైపున గల 
దీపాన్ని భోక్తకు చూపి కర్త ఆ దీపాన్ని నమస్మరించాలి. 


GD 


| 
యుఃశస్తువాస్తాః పరివీత ఆగాత్స ఉ శ్రేయానృవత్తి ఆ త 


తంధీరోసః కవయ ఉక్నీయన్లి స్వాధ్యోకీమకీసా దేవయస్తీః॥ 
అంతః ప్రావరణార్థం బహిః ప్రావరణార్థం ఇదం వాసః "సువాసః। 
ఆచ్చాదనార్థం అలంకరణార్థం సాక్షతా ఇమే కుశాఃిసుకుశాః॥ 
అర్చనం సంపూర్ణమ్‌। భవతాం అస్తు సంకల్ప సిద్ధిరస్వితి భవంతో 
(బ్రువంతు।భవతాం అస్తు సంకల్ప సిద్ధిరస్తు! * 

యుష్మదనుజ్ఞయా పిత్రాద్యర్భనం/మాత్రాద్యర్చనం కరిష్వే॥! 
(ప్రాచీనావీతి) 

పితృ పితామహ ప్రపితామహానాం ..... శర్మణాం ..... గోత్రాణాం / 
మాతృ పితామహి ప్రపితామహీనాం .....దాయీనాం ...... గోత్రాణాం 
వసురు[దాదిత్యరూపాణామ్‌। ఇదమిద మాసనమ్‌।“సుఖాసనమ్‌। 
హస్తోదకం దత్వా! పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న 
శ్రాద్ధ క్షణః క్రియతామ్‌!*ఓం తథా! ప్రాప్నవంతు భవంతః। ప్రాప్నవామ॥ 
దక్షిణాగ్రాన్‌ దర్భానాస్తీర్య। అర్హ్య పాత్రే ఆసాద్య । ఉత్తానే ప్రోక్ష్య! ఉద్ధృత్య। 
తిలాన్వికీర్య! ఉదకమాపూర్య। 

శంన్నోదేవీరితి సకృదభిమంత్ర్య!(ఒకే మంత్రంతో మూడు పాత్రల్లో నీళ్ళు పోయాలి) 
శంసోదేవీరభిష్ట్రయ ఆపోభవన్తు పీతం శంయోరఖి స్రవంతునః॥ 
పిత్రేతేవో జుష్టం గృవ్చామి।; పితామహాయ తేవో జుష్టం గృష్ణోమి। 
ప్రపితామహాయ తేవో జుష్టం గృహ్హామి॥ త్రిసూష్లీమ్‌॥ 

1.తడపగా ఆరిన మడిపంచ,ఉత్తరీయ, యజ్ఞోపవీతాలను దర్భ, అక్షతలతో చేర్చి, అక్షతలు 
శిరస్సుపై వేసి పంచాదులు మిగిలినవి చేతికి ఇవ్వాలి. 2. అలంకరణార్థం 
దర్భ,అక్షతలు పట్టుకొని అక్షతలు శిరస్సుపై దర్భలు చేతికి 
ఇవ్వాలి. 8. దర్భ,అక్షతలను నీటితో జోడించి పల్లెంలో విడిచిపెట్టాలి. 4. పితృ 


బాహ్మణునికి ఆసనార్థమై పీఠకింద_ఎడమవైపున మడిచిన దర్భలు దక్షిణకొసగా 
వేయాలి. 5.భోక్త శిరస్సుపై తిలలు చల్లి మూడు దర్భలు చెతికి ఇవ్వాలి. 


తిలో2ని సోమీదేవత్యో గోసవో దేవన్తిర్మితః ప్రత్నవద్శిః ప్రత్తస్న్వధ ఏపీ! 
పితరం..... శర్మాణం......... గోత్రం/ న. .దాయీం....గోత్రాం 
వసురూపం ఇమాగల్లోకాన్‌ ప్రీణయాహినీ స్వ్వధానమః॥ 


| 
తికో౭ని సోకీదేవత్యో గో గోసవో శీవనిర్మితః ప్రత్నవద్చిః ప్రత్తస్ప్వధ ఏ్రహి॥ 
పితామహం.....శర్మాణం......... గోత్రం/పితామహీం... .దాయీం....గోత్రాం 
వసురూపం ఇమాోల్లోకాన్‌ ప. స్వ్వధానమః॥ 


తిలో2సి సోమీదేవత్యో గోసవో దేవన్తిర్మిత ప్రత్నవద్చిః ప్రత్తీస్వధ వహీ! 


ప్రపితామహం.....శర్మాణం....... గోత్రం/ Le .దాయీం....గోత్రాం 


వసురూపం ఇమాగల్లోకాన్‌ ప్రీణయాహిన స్వ్వధానమః।॥ 


అర్థ ్యపాగ్రేషు। అర్చత ప్రార్బత। అమీ గంధాః। పుష్పార్థా అమే తిలాః। 
ఈం కుశః। కూర్చోదకేనైవ అష్టార్థె ర్స స్పంపూర్ణార్చన మస్తు! దర్భే కప్రచ్చాద్య। 


పిత్రేతేవో జుష్టం గృహ్హామి। పితామహాయ తేవో జుష్టం గృహ్హామి। 
ప్రపితామహాయ తేవో జుష్టం గృహ్హామి। / 

మాత్రేతేవో జుష్టం గృహ్హామి। పితామ హ్యైతేవో జుష్టం గృహ్హామి। 
ప్రపితామహైతేవో జుష్టం గృహ్హామి। 

వః పాత్రాణి సంపన్నాని। సుసంపన్నాని। స్వధార్థ్రా 5 స్స్వధార్దా | 
స్సంత్వర్హా gi 

పితృపితామహటప్రపితామహోన్‌..... శర్మణః....... గోత్రాన్‌ 
వసురుద్రాదిత్యరూపాన్‌ /మాతృపితామహీప్రపితామహీః ....... 
దాయోః....... గోత్రాః మ 

భవత్స్వావాహయిపే య్య! ఆవాహయ॥।* 


1.రెండు దర్భలను గంధంలోముంచి తిలలను అద్ది కర్తఎడమచేతిని భోక్తకుడి 
మోకాలిపై ఉంచి వాటిని పితృ బ్రాహ్మణుని శిరస్సుపై ఉంచాలి. 


(సవ్యం) కింది మంత్రం చెప్పినంతసేపు మాత్రమే సవ్యంగా ఉండాలి 
| i [ 
ఉశస్తస్వాని మహ్యుశన్త స్సమిధీమహి। 


ఉశంసేశత ఆవీహ ప్రితృాన్‌ హవిషే అత్తీవే॥' 

| || | || 
తరీక పితరీ స్పోమ్యాసో2గ్నిష్వాత్తాః పథిభిర్దెవ యానైః। 

| [| 

అస్మిన్యజ్లే స్వధయాా మదన్వధి బ్రువన్తు తే2వన్వస్మాన్‌॥” 
(ప్రాచీనావీతి) సావధానాభవంతుతే। సావధానాస్స ౫|| 
హస్తోదకం దత్వా! హస్తోదకం గృహీత్వా॥ పాత్రోపరి దర్భాన్‌ 
బ్రాహ్మణాయ దద్యాత్‌! అధో దర్భాన్‌ స్వయం గృహీత్వా! పాత్రస్థ 
అర్హ కం గృహీత్వా! 

యి 
పితః......గోత్ర.....శర్మన్‌ వసురూప /మాతః......గోత్రే.....దాయి 
వసురూపే ఇదంతే అర్థ ్యమ్‌। అస్వర్థ ్యమ్‌॥ (సవ్యం)* 
యాదివ్యా ఆపః ప్పథీవి సంబభూవుర్యా అంతరీక్ష్యా ఉతపార్టీవీర్యాః 
హిలీణ్యవర్దా యజ్ఞియాస్తాన ఆపశ్ళంస్యోనా స్వధా ఢవంతు॥ 
తతశ్ళ్శుద్దోదకమ్‌!। (ప్రాచీనావీతి) 
హస్తోదకం దత్వా హస్తోదకం గృహీత్వా పాత్రోపరి దర్భాన్‌ బ్రాహ్మణాయ 
దద్యాత్‌! అధో దర్భాన్‌ స్వయం గృహీత్వా! పాత్రస్థ అర్హ్యం గృహీత్వా 
పితామహ.....గోత్ర.....శర్మన్‌ రుద్రరూప /పితామహి......గోత్రే.....దాయి 
రుద్రరూపే ఇదంతే అర్థ మ్‌! అస్వర్హ మ్‌! (సవ్యం) 
1.భోక్త కుడిభాగమున శిరస్సు నుండి పాదాల వరకు తిలలు చల్లి మిగిలినవి 
నేలపై విదిలించాలి. 2.కర్త భోక్తను నమస్కరించాలి. 8. దొన్నెపైనున్న దర్భలను మడిచి 
దక్షిణకొసగా భోక్తకిచ్చి కింది దర్భలను కర్త కుడిచేతిలోనికి తీసుకొని ఎడమచేతితో 
దొన్నెలోని నీటిని కర్తకుడిచేతి దర్భ ద్వారా బొటనవేలు మీదుగా ధారగా విడుస్తూ 


“'యాదివ్యా” మంత్రం చెప్తూచూడాలి. పూర్తిగా దొన్నెలో నీటిని విడువరాదు కొంచం 
మిగల్పాలి. అర్యం ఇచ్చి ఆ పాత్రను యథాస్థానంలోనే దర్భవేసి పెట్టాలి. 


| | 

యాదివ్యా ఆపః పృథీవి సంబభూవుర్యా అంతరిక్ష్యా ఉతపార్ధివీర్యాః। 
|| 

హిరణ్యవర్ణా యజ్ఞియాన్తాన ఆప్రశ్ళంస్తోనా స్వధా భీవంతు॥ 
తతశ్ళ్శుద్దోదకమ్‌!। (ప్రాచీనావీతి) 
హస్తోదకం దత్వా హస్తోదకం గృహీత్వా॥ పాత్రోపరి దర్భాన్‌ బ్రాహ్మణాయ 
దద్యాత్‌! అధో దర్భాన్‌ స్వయం గృహీత్వా! పాత్రస్థ అర్హ్యం గృహీత్వా 
ప్రపితామహ.....గోత్ర.....శర్మన్‌ ఆదిత్యరూప / 


(ప్రపితామహి...... గోత్రే.....దాయి ఆదిత్యరూపే 
ఇదంతే అర్థ మ్‌! అస్తర్హ గమ్‌! (సవ్యం) 


యాదివ్యా ఆపః పృథీవి సంబభూవుర్యా పళతంక్ష్యా ఉతపార్టీవీర్యాః 
హిలీణ్యవర్గా యజ్ఞియాస్తాన ఆప్రశ్శంస్తోనా స్వధా అతు 
తతశ్ళుద్దోదకమ్‌॥ (ప్రాచీనావీతి)పునః హస్తోదకం దత్వా 
(సవ్యం)సంస్రవాన్‌ సమవనీయ తాభిరద్భిః పుత్రకామో ముఖమనక్తి] 
పుత్రవాన్ఫవ।పితృభ్య స్సానమసి!* 


1.పితామహ,ప్రపితామహ పాత్రలలోని శేషజలమును పితృపాత్రలో పోసి 
కర్త ఆ నీటిలో తన నీడను చూసుకోవాలి,ఆ నీటిని ముఖానికి, కన్నులకు 
రాసుకోవాలి మరియు బ్రాహ్మణులచే ఆ నీటిని మార్దన చేయించుకోవాలి. 
2.తదుపరి పితృభోక్తకు ఎడమపక్క దర్భ,తిలలు వేసి దానిపై 
జలసహితమైన పితృపాత్రను పెట్టి దానిమీద పితామహ, ప్రపితామహ 
పాత్రలను బోర్లించవలెను. పిండప్రదానం అయినంత వరకు ఈ పాత్రను 
కదుపరాదు. భోక్తల భోజనం తరువాత వారి ఆచమనం కంటే ముందు కానీ 
తర్వాతగానీ పిండప్రదానం చేయవచ్చు. 


GD 


తతః అర్బనమ్‌॥ (ప్రాచీనావీతి) 
న్‌ న్‌ 

అర్బత్త ప్రార్పీత ప్రియమేధాసో అల్బీత 
అల్పీన్తు పుత్రకా ఉతపురంన ధృష్త్వర్చత॥ తిలైరభ్యర్వు! 
(సవ్యం) క్ట 

J 9 
పవిత్రం విసృజ్యగంధద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణిమ్‌। 

| gs] 
ఈశ్వరీం సక్వీభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్‌॥ 
పితృ పితామహ ప్రపితామహాః /మాతృ పితామహీ ప్రపితామహ్యః 
యథాభాగశః అమీవో గంధాఃసుగంధాః॥ పవిత్రం ధృత్వా॥ (ప్రాచీనావీతి) 
క్ష్‌ 
ఆయేనేతే పరాయేణే దూల్వీరోహన్లు పుష్పిణీః | 
శే ప్రజ్ఞరీ (| 
హ్రదాశ్చ ప్తుణ్ణంకాణి సముద్రస్య గృహా ఇమే ॥ 
పుష్పార్థా ఇమే తిలాఃసుపుష్పాణి॥ 
ధూరీసి ధూర్వధూర్వేంత్రం ధూర్వతంయో2స్మానూర్వేతి తంధూర్య్వయం 
వ్రయంధూర్వామః॥ ఉదకద్రవ్యేణెవ సాంకల్పికంవో ధూపఃసుధూపః॥ (సవ్యం) 
ఉద్దీష్యస్వ జాతవేదో 2ప్రఘ్నన్నిర్ఫీత్తి మమీ॥పశూగ్‌శ్చ మహ్యమావీహ 
జీవీనంచ దిశోదిశ॥ జ్వాలాభేదేన దక్షిణదిక్‌ స్థిత మిదంవో జ్యోతిః సుజ్యోతిః॥ 
(ప్రాచీనావీతి) | ం 
యుపేస్తువాస్తాః పరీవీత్త ఆగాత్స ఉ శ్రేయాన్ఫవత్తి జాయమానః। 
| 

తంధీలేసః కవయ ఉన్నయని స్వాధ్యోకిమవీసా దేవయన్తః॥। 
పితృ పితామహ ప్రపితామహాః.....శర్మాణః........గోత్రాః / మాతృ 
పితామహీ ప్రపితామహ్యః.......దాయ్యః .....గోత్రాః వసురుద్రాదిత్యరూపాః 
అంతః ప్రావరణార్థం బహిః ప్రావరణార్థం ఇదం వాసఃసువాసః। 


ఆచ్చాదనార్థం అలంకరణార్థం సతిలా ఇమే కుశాఃసుకుశాః॥ 


అర్చనం సంపూర్ణమ్‌॥ భవతాం అస్తు సంకల్ప సిద్ధిరస్వితి 
భవంతో (బ్రువంతు।భవతాం అస్తు సంకల్ప సి సిద్ధి రస్తు! 
యుష్మదనుజ్ఞయా మండలాద్యర్చనం (సవ్యం)కరి ప్యే॥ 1 


భోజనపాత్రమాసాద్య। అభిఘార్య।* 

యథా చక్రధరో విష్ణుః త్రైలోక్యం పరిరక్షతిఏవం మండల భస్మాక 
సర్వభూతాని రక్షతు॥॥ సర్వేషాం పాపదృష్టీనాం చక్షుర్చధ్నాతి కేశవః భస్మనా 
మండలం కుర్యాత్పంక్తి దోషో న విద్యతే॥ 
(ప్రాచీనావీతి)పితృపాత్రచుట్టు దర్భ,తిలలు,భస్మం అపసవ్యంగా వేయాలి. 


పిశడ్డీభృష్టిమంభృణం ప్రిశావీమిన్ర సంమ్మేణ। సర్వంరక్టో నిశీర్హయ॥। 
(సవ్యం) దేవపాత్రచుట్టు దర్భ, అక్షతలు,భస్మం సవ్యంగా వేయాలి. 


రక్షో అగ్నే తవ రక్తజేభీ రారక్షాణ స్సు మఖ ప్రీణానః। 
ప్రలీష్ఫుర విజ వీద్వంశ స; రక్షోమహీ చిద్వావృ్భధానమ్‌॥। 


పాణిహోమమ్‌॥* 

ఓం అద్య పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథా। 
(ప్రాచీనావీతి)అస్మత్‌ పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధే 
భవదనుజ్ఞయా ఘృతాక్తమన్నం భవత్సాణావేవ పాణిహోమం 
(సవ్యం)కరికే ji 

1.ముందుగా విశ్వేదేవస్థానం దగ్గర సవ్యంగా చతురస్రమండలం చేసి దర్భలు, అక్షతలు 
ఉంచాలి,తదువరి పితృస్థానం దగ్గర అపసవ్యంగా వృత్తాకారమండలం చేసి 
దర్భలు,తిలలు ఉంచాలి. 2. భోక్తలిరువురి దగ్గర భోజన పాత్రలు వేసి నెయ్యితో 
అభిఘరించాలి. 

8.పాకశాలనుండి అన్నం పల్లెంలోకి మరియు దొన్నెలోకి తీసి తెచ్చి ఆ దొన్నెలో 
అన్నాన్ని కూర్చతో ప్రోక్షించాలి. 4. పితృబ్రాహ్మణుని ముందు దక్షిణముఖంగా 
దర్భలువేసి వాటిపై ఆ దొన్నెలో అన్నాన్ని ఉంచాలి,తదుపరి నేతిని అభిఘరించాలి. 


(ప్రాచీనావీతి) 
పితృస్థానే బ్రాహ్మణస్య హస్తోదకం దత్వా ।దక్షిణాగ్రాన్‌ దర్భాన్‌ పరిస్తీర్య 


| 
చత్వారిశ్చంగా త్రరూ అస్యపాద్తా ద్వేశీర్నే సప్తహస్తాసో అస్య । 
న గ 
త్రిభిబద్గో బృషభోరోరవీతి మహోదేవో మర్యా* ఆ వీవేశ ॥ 


అన్నమభీఘార్య। తదన్నం దర్భేష ద్వేధా విభజ్య! భాగద్వయ 
మధభిభూర్య। ఇదం సోమాయ వితృమతే। ఇదమగ్నయే ఉ|][]ద ఆకు 
ల 


(సవ్యం)సోమాయ పితృమీతే స్వధా నమః | (ప్రాచీనావీతి) 
సోమాయ పితృమత ఇదం నమమః॥ 


| | 
(సవ్యం) అగ్బయే కవ్యవాహనాయ స్వధా నమః॥ (ప్రాచీనావీతి) 
అగ్నయే కవ్యవాహనాయేదం నమమ॥?” 
తూష్ణీం అప్రదక్షిణం పరిషిచ్య (సవ్యం) 
| 

ఓం చ మే స్వరశ్చమే యజ్ఞోటీచతే నమశ్చ। 

క్‌ ఖు. I 
యత్తేన్యూనం తస్మెత ఉపయత్తే2రిక్తం తస్మెతే నమః॥। స్వస్తి శ్రద్దాం.. తదస్తుతే 
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు[కాశ్యపావత్సార నైధ్రువ త్ర్యార్షేయ ప్రవరాన్విత 
కాశ్యపస గోత్రః ఆశ్వలాయన సూత్ర।బుగ్వేద శాఖాధ్యాయీ.......... శర్మా అహంభో అభివాదయే॥ 
ఆచమ్య॥ (ప్రాచీనావీతి) భోజనపాత్రేష్వభిఘార్య। పితృస్థానే హస్తోదకం దత్వా! 
హుతశేషమన్నమభిఘార్య। హుతశేషమన్నం పత్తా రై స్వధేయమితి నిక్షిప్య!" 
స్వధేయం స్వధేయం స్వధేయీమ్‌। అస్తుస్వధా అస్తుస్వధా యథా! 
పాణిహోమ దర్భాన్‌ పాత్రస్యాధో నిక్షిప్య! హస్తం ప్రక్షాలయేత్‌॥* 
పునరభిఘార్య। హస్తోదకం దత్వా॥ 
(సవ్యం) విశ్వేదేవస్తానే హస్తోదకం దత్నావిశ్వేదేవ పాత్రే అభిఘార్య। 
కర్త తన కుడిచేతిలో దర్భలను పరచుకొని, ఎడమచేతితో దర్భల సహాయంతో ఆహుతులు ఇచ్చే 
అన్నాన్ని కొద్దిగా కుడిచేతి దర్భలపైకి గ్రహించాలి. 1.దక్షిణంవైపుగల అన్నంలో కోద్ది అన్నాన్ని 
హోమార్థం “వినియోగిచాలి. 2.ఉత్తరం వైపుగల అన్నంలో కొద్ది అన్నాన్ని హోమార్థం 
వినియోగించాలి. 8. హోమం చేసిన రెండు భాగాల అన్నాన్ని మొత్తం కలిపి తీసుకోవాలి. 


4. పితృభోక్త చేతిలో హవ్యకవ్యాలను భోజనపాత్రలో ఉంచి ఆకు కింద దర్భలు పెట్టి చేతులు 
కడిగి తరుపరి “పి పితృభోక్త అతని స్థానానికి కొంచం పక్కగా తూర్చుకు తిరాగి ఆచమించాలి”. 


అన్న పాత్రే అభిఘార్య।గాయత్ర్యాన్నాని ప్రోక్ష్య॥ 
ఓం ఆత్త Pee భచకవే ధీమహి! ధియో యోనః అత క 
ఓం అద్య పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ। 
(ప్రాచీనావీతి) అస్మత్‌ పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధే 
అన్నశుద్ధ్యర్థం ఆ(ఘాణదోష నిర్ణరణార్థం రాక్షసోఘ్నాన్‌ వైష్ణవాన్‌ పావమాన్యాన్‌ 
పైతృకాన్‌ మహాజనైస్సహ అన్నసూక్త మంత్రపఠనం (సవ్యం)కరిష్వే॥ 
అన్నమాశ్రావయిప్వే ఆశ్రావయ॥। 

|| | క్‌ 
నమో బ్రహ్మణే నమో అస్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః। 

| | క్ష 

నమో వాచే నమో వాచస్పలీయే నమో విీవే మహతే కేరోమి॥! 
ఓం శాంతి శ్యాంత్తి శ్నాంతీః॥ అన్నాదికం పరివేశ్య॥ 


కర్త విశ్వేదేవస్థానంలో 2సార్లు అన్నాని పెట్టాలి. అభిగరించాలి. 


విశ్వేదేవ పితృ పాత్రల్లో అన్నసూక్తాన్ని పఠిస్తూ వడ్డన చేయాలి. 


విశ్వేదేవస్థానే పునరభిఘార్య।పునః హస్తోదకం దత్వా గాయత్ర్యాన్నాని ప్రోక్ష్య॥ 
శ Til | TF | ila 
ఓం భూర్భువస్స్వః। తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి! ధియో యోనః (ప్రచోదయాత్‌॥ 
తూష్టీం ప్రదక్షిణం పరిషిచ్య|హస్తోదకం దత్వాదక్షిణహస్త ఉపరి 
వామోధ ఇతి స్వస్తికాకార కరాభ్యాం దర్శెః పాత్రమాలభ్య॥ 


కింది మంత్రంతో కర్త దర్భతో పాత్ర కింద పైన పట్టుకొని అభిమంత్రించాలి. 


దేవీసవితః ప్రసువషృథ్థివీతే పాత్రం ద్యౌరీపిధానం బ్రాహ్మీణస్వా 


ముకే2మృతం జుహోమి బ్రాహ్మణాశీం త్వా విద్యావతాం ప్రాణా 


| | 

ప్రానరేహర్డుహో మ్యకీతమసి మామైషాం క్షష్టా అముత్రా ముష్మల్లోకే 
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే ప్రదమ్‌;సయూక్షమస్య పాంస్తురే॥ 
స్వాహా।శ్రీ విష్ణో హవ్యం రక్షస్వపురూరవార్టవ సంజ్ఞకా విశ్వేదేవా ఏతద్యో 
హవ్యం సవరికరమ్‌।వురూరవా(ర్షవ సంజ్ఞకా విశ్వేదేవా రూపా 
దేవాదేవతేదమన్నం ఏతద్యో హవ్యం బ్రాహ్మణస్వా౭హవనీయార్డే దత్తం 
దాస్యమానం చాతృప్తే స్తత్సర్వం గయేయం భూర్గదాధరో భోక్తా అన్నం 
(బ్రహ్మా అహంచ (బ్రహ్మో భోక్తాచ (బ్రహ్మో సౌవర్ణ్షమయమిదం పాత్రం 
అక్షయావటచ్చాయేయం పురూరవ్వ్యార్టవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యోదేవేభ్యః। 
ఇదమిదమన్నం అమృతస్వరూపం ఆతృప్తేర్దాస్యమాన మక్షయా తృష్యర్థం 
యథాభాగం హవ్యం తత్సత్‌ స్వాహా స్వాహా నమమ॥ 
గయాయాం శ్రీవిష్ణు పాదాది సమస్త తీర్టేషు దత్తమస్వితి భవంతో బ్రువన్లు। 
గయాయాం దత్తమస్తు॥। (దర్భ,అక్షతలు నీళ్ళు పల్లెంలో వదలాలి) 
లేచినిలబడి నమస్కరించాలి. 


| 
యేకీవాసో దివ్యేకదశస్థ పృథివ్యా మధ్యేకీదశస్థ 
|| | 
అప్పుక్షితో మహినైకిదశ్తస్ట తేటీవాసో య్రజ్ఞమిమం భీషథ్వమ్‌! 


విశ్వేదేవా స్తుష్టా వరదా భవంతు।వరదా భవామ॥ 
పితృస్థానే గాయత్ర్యాన్నాని ప్రోక్ష్య! 


| || 
ఓం భూర్భువః తల్సేవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి[ధియో 


తాః ప్రచోదయాత్‌! 
(ప్రాచీనావీతి) తూపష్టీం అప్రదక్షిణం పరిషిచ్య॥ హస్తోదకం దత్వా 
వామహస్త ఉపరి దక్షిణోధః ఇతి దర్భైః పాత్రమాలభ్య। 


ప్రసువా పృథివీతే పాత్రం ద్యారీపిధానం బ్రాహ్మాణస్తా ముకే2మృతం 
జుహోమి బ్రామ్యజాసే అ త్వా విద్యావతాం ప్రాణా ప్రానేకూర్దుహో 
మ్యక్షీతమసి కష క్షేష్టా అముత్రా ముష్మిల్లో I 

ఇదం విష్ణుర్విచేక్రమే త్రేధా నిటీధే ప్రదమ్‌। సమూక్తమస్య పాంసురే॥ 


స్వధా। శ్రీ విష్ణో కవ్యం రక్షస్వ। పితృ పితామహ ప్రపితామహాః 
పు శర్మణః ....గోత్రాఖ/మాతృపితామహీప్రపితామహ్యః ....... దాయాః 
వసురుద్రాదిత్యరూపాః ఏతద్వః కవ్యం సపరికరమ్‌।పితృ పితామహ 
ప్రపితామహాః ..... శర్మణః ....... గోత్రాః / మాతృ పితామహీ ప్రపితామహ్యః 
me దాయాః వసురుద్రాదిత్యరూపాః దేవాదేవతేదమన్నం ఏతద్వః కవ్యం 
బ్రాహ్మణస్వా2హవనీయార్థె దత్తం దాస్యమానం చాత ప్తే స్తత్సర్వం గయేయం 
భూర్గదాధరో భోక్తా అన్నం (బ్రహ్మో అహంచ (బ్రహ్మో భోక్తాచ (బ్రహ్మా 
రజతమయమిదం పాత్రం అక్షయా వటచ్చాయేయం పితృ పితామహ 
ప్రపితామ హేభ్యః న శర్మభ్యః వ గోత్రేభ్యః వసురుద్రాదిత్యరూ పేభ్యః 
/మాతృ పితామహీ ప్రపితామహీభ్యః ........ దాయీభ్యః ........ గోత్రాభ్యః 
వసురుద్రాదిత్య రూపాభ్యః ఇదమిదమన్నం అమృతన్వరూపం 
ఆతృప్తేర్దాస్యమాన మక్షయా తృప్యర్థం యథాభాగం కవ్యం తత్సత్‌ స్వధా 
స్వధా స్వధా నమమ 


| 
గయాయాం శ్రీవిష్ణు పాదాది సమస్త తీర్టేషు దత్తమస్వితి భవంతో బ్రువన్లు। 
గయాయాం దత్తమస్తు॥ (దర్భ,తిలలు నీళ్ళు పల్లెంలో పెడవిరిచి వదలాలి) 
లేచినిలబడి నమస్కరించాలి. 


యేచేహ పితరో యేచ్రనేహ యా'శ్చీవిద్యయా! ఉచ్తన ప్రవిద్మ 

1} (ee Ree TN లు 
త్వం త్ర యతితే జాతవేద స్ప్వధాభిర్యజ్ఞం సుకృతం జుషస్వ॥ 
పితృదేవతా స్తుష్టా వరదా భవంతు।వరదా భవామ॥ 
ఓం ఓం ఓం మంత్ర తంత్ర స్వర వర్ణ లోప ప్రాయళశ్చిత్తార్థం 
యథాశక్తి మధుగాయత్రీ మహామంత్ర జపం (సవ్యం) కరిష్యే! 
మధ్ధువాతొ బుతాయతే మడుక్షరన్తి సిస్టేవః (మాద్వీర్నస్పన్యోషధీః ॥ 
మధునక్తీ ముతోషసో మడీమైత్సాకీవం రణీః॥మధుద్యారీస్తునః పితా ॥ 
మధుమాన్నో వనస్పత్తి ర్మధుమా” అస్తు సూర్యే॥మాధ్వీర్లావీ! భవన్తునః ॥ 
ఓం భూర్చువన్స్వ్‌ః తల్సవితుర్వరీణ్యం భర్తోదేవస్య ధీమహి।ధియో 


తూ ప్రచోదయాత్‌! తత్స ద్రహ్మార్చణమస్తు॥ 


గయాయాం ధర్మపృష్టేచ బ్రహ్మణస్పతే। 
గయాళీర్నే వటేచైవ పితృణాం దత్తమక్షయమ్‌।। 
సప్తవ్యాధా దశార్దేషు మృగాః కాలారజనేగిరా। 
చక్రవాకా శృరద్వీపే హంసాస్సరసి మానసే! 
యేస్మజాతాః కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః। 
ప్రస్థితా దీర్హమధ్వానం యూయంతేభ్యో వసీదత॥। 
అమూర్తానాంచ మూర్తానాం పిత్యాణాం దీప్తతేజసామ్‌। 
నమస్యామి సకాతేషాం ధ్యాయీనాం యోగచక్షుషామ్‌॥ 
చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ। 
హూయతేచ పునర్వాభ్యాం సమేవిష్ణుః ప్రసీదతు॥ 


(బ్రహ్మార్బణం (బ్రహ్మహవిరహ్మాగ్నా బ్రహ్మణాహుతమ్‌। 

(బ్రహ్మైవ లేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధినా॥ 

యజ్ఞేశ్వరో హవ్య సమస్త కవ్య భోక్తావ్యయాత్మా హరిరీశ్వరో 2త్ర। 
తత్సన్నిధానా దపయాన్లి సద్యో రక్షాంస్య శేషాణ్యసురాశ్చ సర్వే 

త్వాం యోగినశ్చింతయంతి త్వాం యజన్తి చ యజ్వనః। 

హవ్యకవ్య భుగేకస్వం పితృదేవ స్వరూపధ్భత్‌॥ 

కరాకియాణాం సస ఇజ్యతే క్రతు స్స ఏవ తత్మర్మ ఫలంచయచ్చ॥ 
సృగాది యత్సాధన మప్యశేషం హరేర్నకించి ద్యతిరిక్తమస్తి॥ 
పంచక్రోశం గయాక్షేత్రం (కోశమేకం గయాశిరః। 

యత్ర యత్ర స్మరిష్యంతి పిత్యూణాం దత్తమక్షయమ్‌॥ 

కలౌ కలికృతాన్‌ దోషాన్‌ ద్రవ్య దేహాత్మ సంభవాన్‌! 

సర్వాన్‌ హరతి చిత్తస్టో భగవాన్‌ దేవకీ సుతః॥ 

దేశకాల పాత్ర మంత్ర తంత్ర కర్త లి భోక్త లి స్థల హవిర్టవ్యాదిభ్య స్సర్వం 
న్యూనాతిరిక్తాభ్యా మచ్చిద్రమస్వితి భవంతో (బ్రువంతు।సర్వం న్యూనాతి 
రిక్తాభ్యామచ్చిద్రమస్తు॥ 

(ప్రాచీనావీతి) (క్రింది మంత్రంతో ఈశాన్య దిశలో దర్భవేసి నమస్కరించాలి) 
ఈశాన విష్ణు కమలాసన కార్తికేయ వహ్నితయార్క రజనీశ గణేశ్వరాణామ్‌! 
సభ్యావ సభ్య దధికణ్వ మతంగజానాం క్రౌంచామరేగన్ద కలశోద్భవ కశ్యపానామ్‌॥ 
పాదాన్నమామి సతతం పితృ/మాతృ ముక్తిహేతూన్‌॥ గయేయం గయేయం గయేయమ్‌॥ 


అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ....... నామసంవత్సరే పవవట 
అయనే ....... బుతౌ ..... మాసే జా పకే టు పుణ్యతిథా ను 
వాసర సంయుక్తానాం శ్రీవిష్ణునక్షత్రే శ్రీవిష్టయోగే శ్రీవిష్ణుకరణ యేవంగుణ 
విశేషణ విశిష్టాయాం పుణ్యతిథా। 

(ప్రాచీనావీతి)అస్మత్‌ పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్దే 

పితృపితామహ ప్రపితామహాన్‌ కక శర్మణః....... గోత్రాన్‌ వసురుద్రాదిత్యరూపాన్‌ / 
మాతృపితామహీప్రపితామహీః ....... దాయోః....... గోత్రాః వసురుద్రాదిత్యరూపాః 


(సవ్యం) 

పురూరవార్టవ సంజ్ఞకాన్‌ విశ్వాన్‌ దేవాన్‌ విష్ణుశ్చ ఉద్దిశ్య మయా క్రియమాణేన 
(ప్రాచీనావీతి) 

పితృ పితామహ ప్రపితామహానాం ..... శర్మణాం ..... గోత్రాణాం / 
మాతృ పితామహి ప్రపితామహీనాం .....దాయీనాం ...... గోత్రాణాం 
వసురుద్రాదిత్యరూపాణామ్‌। ఏతాసాం ఏతబ్రాద్ధం గయాన్న శ్రాద్దేనైవ 
అక్షయా తృప్తిర్భూత్వా పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోకే నివాస 
సిద్ధిరస్వితి భవంతో బువంతు॥ 

జత్రాదీనోర / కాలా? స శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధిరస్తు ॥ 


(సవ్యం) నమో దేవేభ్యః। 
స్వధాప్తితృ పితామహ ప్రపితామపే హీభ్యః /[స్వధామాతృ్ళ పితామహీ (ప్రపి పితామహీఖ్యీః 
Il I I | | ॥ 
ఓం తద్రృహ్మాఓం తద్వాయుఃఓం తద్దాత్మాజీం తత్సత్యమ్‌!జీం తత్సర్వమ్‌। 
టే తత్సురోర్నమః। అన్తశ్చరతి భూతేషు గుహాయాం వీశ్వమూర్తిషు।త్వం యజ్ఞ 
స్వం వషట్మారస్త్వ మిన్చస్త ఏగ్‌ం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః 
త్వం తీదాప్ర ఆప్రోజ్యోత్తీ రస్తా౭మృత్తం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌॥ 
ఈశానస్సర్వీ విద్యానా మీశ్వరస్సర్వీ భూత్తాన్తాం బ్రహ్మాధిపత్తి ర్రృహ్మణో2థీ 
పత్తిర్సహ్మా శివోమే అస్తు సదా శివోమ్‌॥ 

[| | mar | 
శ్రద్దా ౦ వ నివిష్ణో2మృతం జుహోమిశ్రద్ధాయామప్రనే 
నిిస్థోబిమ్భతేం జుహోమి శ్రగ్ధాయాం వ్యానే నివీష్టో2మృతీం 
జుహోమి। డ్రద్ధాయాముదానే నిపీష్టో౭మృతీం జుహోమి! శ్రద్దాయాగీం 


సమానే నివీష్టో౭మృతీం జుహోమి। బ్రహ్మీణిమ తతా తల 


యథాసుఖం పరిషేచనమ్‌॥ 


మధ్ధువాఖే బుతాయతే మథీక్షర క్షరన్తి సి శ్రీదః |మాధ్వీర్నస్సనో న్యోషేధీః I 


రవం తు పితా ॥ 


మధ్దునక్తీ ముతోషస్తో మధుమత్సా 
మడుమాన్నో వనస్పతి ర్మ మా” అస్తు సూ మాధ్వీర్లాటీ భవన్తునః ॥ 
మధు మధు మధు॥సర్వం మధ్వస్తు 
విశ్వేదేవ స్థానే హస్తోదకం దత్వా॥ 
Tul || నగ 

ఓం భూర్భువస్స్వః। తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి।ధియో 

| = 
యోనీః ప్రచోదయాత్‌ సత్యం త్వర్తేన పరిషించామి॥ 
(ప్రాచీనావీతి) పితృస్థానే హస్తోదకం దత్వా॥ 

|| 

(సవ్యం)ఓం భూర్చువన్సీః తల్సవితుర్వరీణ్యం భకిదేవక్య ధీమహి! 
ధియో తః ప్రచోదయాత్‌! సత్యం త్వర్తేన పరీషించామి॥ 
పితృ పితామహ ప్రపితామహేభ్యః /మాతృ పితామహీ ప్రపితామహీభ్యః 
అమృతమస్తు! 
పురూరవార్టవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యోదేవేభ్యః అమృతీమస్తు 


(నివీతి)ిఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణా గదాధరా స్ప్వరూప 
అక్షయా వటచ్చాయేయం పితృ / మాతృ రూపీ జనార్దన 
వాసుదేవః ప్రీయతామ్‌।తత్సద్ర్రహ్మార్చణమస్తు। 


— అమృతమస్తు పితృథ్య/మాతృభ్యః అమృతీమస్తు 
అమృతోప ప్రసరణమసి॥ 


|| | 
శద్ధ్దాయాం ప్రాణే నివిష్ణో2మృతం జుహోమి। శివోటూ విశా 
త్రీదాహాయ। ప్రాణాయ స్వా శ్రద్ధాయోమపానే నివీష్టో2మృతం 
క్ల | 
జుహోమి!శివోమా విశా న స్వాహా॥శ్రద్దాయాం 
| 
వ్యానే నివీష్టో౭మృత్‌ం జుహోమి।శివోహా విశా ప్రదాహాయ। 
a | | 
వ్యానాయ స్వా శ్రద్ధాయాముదానే నివిష్ణో2మృతీం జుహోమి। 
- | 

శివోహా విశా శ్రీదాహాయ। ఉదానాయ స్వాో॥శ్రద్ధాయాగ్‌ం సమానే 

మ 
నివీష్టో2మృతేం జుహోమి। శివోమో విశా పీదాహాయ। సమానాయ 
స్వాహ బ్రహ్మణిమ ఆత్మా2మృతత్వాయ।। 
యథాసుఖం జుషధ్వమ్‌। జుషామ హే॥ 
కలౌ కలికృతాన్‌ దోషాన్‌ ద్రవ్య దేహాత్మ సంభవాన్‌! 
సర్వాన్‌ హరతి చిత్తస్టో భగవాన్‌ దేవకీ సుతః॥ 
మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్మరణ పూర్వకమ్‌। 
యత్మించిత్మియతే కర్మ తత్కర్మ సఫలం భవేత్‌ 
అపేక్షితం యాచితవ్యం త్యాజ్యంచైవా న పేక్షితమ్‌। 
ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థమానసైః॥ విష్ణుర్విష్ణుర్విష్ణుః ॥ 

fF | 
యదశ్వేస్య క్రవిషో మక్షికాశ యద్వాస్వరౌ స్వధితౌ రిప్తమస్తి! 
ఖ్‌ [| 

యద్ధస్తయో శృమితుర్యన్నభేష్తు సర్వాతాతే. అప్‌ దేవేష్వేస్తు॥ 


మక్తికాబాధా నివృత్తిరస్తు! గయా శ్రాద్ధ ఫలితమస్తు॥ 


యజమాని |ప్రారన 


వసిష్ట వామదేవుల వంటీ దొడ్డ బ్రాహ్మణులైన మిమ్మల్నే సం(ప్రదించాం 
కాబట్టి మేము వండి వడ్డించిన మీకిష్టమైన పదార్థాలను తిని రాత్రి 
క్షుద్భాధలేకుండా మా పితృ / మాతృ దేవతలను తృప్తి పరచగలరని 
ప్రార్థిస్తున్నాము. 


(సంకల్పం) రాక్షసబాధా నిర్ణరణార్థం బ్రాహ్మణ భోజన పర్యంతం 
అధిశవణ మంత్ర పఠనం కరిష్వే॥ 


అధిశ్రవణ పఠనమ్‌ 


గంగామృతం సర్వం సంపూర్ణమ్‌॥ 
తృష్తానుజ్ఞాత్వా మధుమతీం శ్రావయతి।। 


మధువాటో బుతాయతే మతక్షరన్తి సిన్టీవః మాక్వీర్నన్స న్వోకీదీః I 
మధ్దునక్తీ ముతోషసో మడీమత్సాక్రీవం రజీ! మధ్ధ్దుద్యౌరీస్తునః పితా ॥ 

మడీమాన్నో వనస్పతి ర్మథీమా? అస్తు సూల్యేః మాధ్వీర్గావీ భవన్తునః ॥ 
మధు మధు మధు॥ సర్వం మధ్వస్తు! 

అక్షన్నమీ మదంత హ్యపీ ప్రియా తీధూషత। 


అశీసషత స్వకీనవో విప్రానవీష్టయా మతీ యోజ్లాన్వీన్దతే అక 
మయాకృతం శ్రాద్ధం సంపన్నమ్‌।సుసంపన్నమ్‌॥ 

యద్ధిష్టం తత్భహ్యతామ్‌॥ సర్వం సంపూర్ణమ్‌! 

(ప్రాచీనావీతి) వికిరదొన్నెలో నిండగా నీరు పోసుకొని కొన్ని మెతుకులను పితృభోక్త 
భోజనపాత్ర వద్ద విడవాలి. 

పితృ పితామహ ప్రపితామహాఖ/మాతృపితామహీప్రపితామహ్యః 
తృవ్తాస్సృ తృష్తాస్సృ తృవ్వాస్సృ॥తృష్తాన్స మః 


పితృభోక్త భోజనపాత్రచుట్టూ వికిరాన్నపునీటిని దక్షిణం నుండి పడమరకు పడేలా తిప్పాలి. 
|| | || 
అసంస్కృత ప్రమీత్తా యే త్యాగిన్యోయాః కుల్తస్రియః। 


దోహా తేజో వికిరమన్నం తాభ్యేశ్చ పైతృకమ్‌॥ పరిషిచ్య॥ 
(సవ్యం)కాన్ని వికిరాన్నపుమెతుకులను విశ్వేదేవభోక్త భోజనపాత్ర వద్ద విడవాలి. 
పురూరవార్ట్దవ సంజ్ఞకా విశ్వేదేవాః।తృష్తాస్సృ తృష్తాస్స॥ తృష్వాస్సృః। 
విశ్వేదేవభోక్త భోజనపాత్ర చుట్టూ మొత్తం వికిరాన్నపునీటిని పశ్చిమం నుండి ఉత్తరకు పోసి 
దొన్నెను అక్కడే బోర్లించాలి. 


| 
అసోమైపాశ్చే యేదేవా యజ్ఞభాగ్‌ వివర్ణితాః। 


తేషామ్తన్నం ప్రదాస్యామి వికిరం క్రీశ్వదైవికమ్‌॥ పరిషిచ్య॥ 
(ప్రాచీనావీతి) న్‌ 

దేవపితృ / దేవమాతృ మధ్యే ప్రోక్ష్య ॥ 

దక్షిణాగ్రాన్‌ దర్భానాస్తీర్య॥తేషు తిలోదకం దర్భన్నినీయ॥ 


| 
యే అగ్నిద్రగ్ధా యే అనగ్నిదగ్గా మరే ద్రివస్వధంకీ మాదయీన్నే 


| 
తేభి స్ప్వరాళ సునీతిమేతాం యథావశం త్రక్వీం కల్పయస్వ॥ 
అగ్నిదగ్గేభ్యః అనగ్నిదగ్దేభ్యః అస్మత్ముల ప్రసూత మృతేభ్యః। అయం 
వికిరపిండః। ఏషపిండ ముపతిష్టతు। అగ్నిదగ్గాశ్చ అనగ్నిదగ్గాశ్చ 
మార్ణయంతామ్‌॥ ఏతద్వ స్తిలోదకమ్‌॥ 
భోక్తలు తమ భోజనపాత్రలో మిగిలిన పదార్థాలను భోజనపాత్ర చివరకు గెంటాలి. 
శేషముచ్చిష్ట భాగ్ప్యోన్నం దీయతామ్‌। (సవ్యం) పాదౌ ప్రక్షాళ్య॥ 
ఆచమ్య॥॥...... శ్రీకృష్ణాయ నమః॥॥ 


యజమాన కులేజాతా దాసాదాస్యో2న్న కాంక్షిణః 
తే సర్వే తృప్తిమాయాంతు మయా దత్తేన భూతలే॥ 


అమృతాపిధానమసి॥ 


| 
శ్రద్దాయాం ప్రాణే నివీశ్యామృతగ్‌ం హుతమ్‌[ప్రాజమన్నే నాప్యాయస్వ। 
| 
శ్రద్ధాయోమప్రానే నివీశ్యామృతగ్‌ం హుతమ్‌। అపానమన్నే నాప్యాయస్వ। 
| 
శ్రద్ధాయాం వ్యానే నివీశ్యామృతగ్‌ం హుతమ్‌[వ్యానమన్నే నాప్యాయస్వ 
| 
శ్రద్ధాయోముదానే నివీశ్యామృతగ్‌ంహుతమ్‌। ఉదానమన్నే నాప్యాయస్వ। 
శ్రద్ధాయాగేం సమానే నివిశ్యామృతగీం హుతమ్‌।[సమానమన్నె నాప్యాయస్వ 
అబ్బుష్టమాత్రః పురుషోజ్డుష్టట్పు సమాశ్రితః। 
| 
ఈశ స్సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి విశ్వభుక్‌॥ 
రౌరవే2పుణ్య నిలయే పద్భార్భుట్‌ నివాసినామ్‌। 
అర్ధిసాముటీకం దత్తమక్షయ్యే ముప్రతిస్టేతు॥ 
ఆచమ్య॥...... శ్రీకృష్ణాయ నమః 
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథా। 
(ప్రాచీనావీతి) అస్మత్‌ పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధీయ 
తిలోదక పిండప్రదానాని (సవ్యం) కరిష్యే! కురుష్వ॥ 
(ప్రాచీనావీతి) 
యే రూపాణి ప్రతిముంచమానా అసురాస్సంత స్ప్వధయా చరంతి 
పరాపురోని పుఠరోయేభరంత్యగ్నిష్టాల్లోకా త్రణుదాత్తస్మాత్‌॥ ఇతి 


మంత్రేణ మనసాగ్నిం ధ్యాత్వా గోమయేనోపలిప్య।॥ 


అపహత్రా అసుర్తా రక్షీంసి పిశాచా వేదిషటః॥కుశమూలే నాన్నే 


యాభిముఖాం లేఖాముల్లిఖ్య।। తామద్భిరభ్యుక్ష శ! సకృదాచ్చిన్సైర్లర్భ రవస్తీర్య॥ 


GD 


పిత్రాది పిండస్థానాలవద్ద తిలోదకం విడవాలి. 
శుంభంతాం పీతల శుంటీంతాం పితామహాః శుంధంతాం ప్రపితామహాః / 
శుంధంతాం మాతరః।శుంధంతాం పితామహ్యః।శుంధంతాం ప్రపితామహ్యః। 
ఏతద్వస్తిలోదకమ్‌॥ ఇతి తిలోదకాని దత్వా॥ 
పితరుల పేర్లను ఉచ్చరిస్తూ వారిస్థానాల్లో పిండాలను పెట్టాలి. 

ఏతత్తే పితః ...... శర్మన్‌ గోత్ర। ఏతత్తే మాతః ...... దాయి 
వసురూప యే చత్వామనుఃపిత్రే ..... |వసురూపే యాశ్చత్వామను। మాత్రే 


దాయ్యె 


శర్మణే ..... గోత్రాయ వసురూపాయ యే |..... గోత్రాయై వసురూపాయై యాశ్చత్వామను 
చతాఇమను గచ్చంతి తేభ్యశ్చాయం పిందః। గచ్చంతి తాభ్యశ్చాయం పిండః।త సై స్వధా 
తస్మైలే స్వధా నమః॥ గయాయాందత్తమస్తు। |నమః॥ గయాయాందత్తమస్తు! 

ఏతత్తే పితామహ ...... శర్మన్‌ ...... ॥ 
గోత్ర...... రుద్రరూప యే చత్వామను। పితా ఏతత్తే యు మ్‌ దాయి ...... గోత్రే 
మహాయ ..... శర్మణే ..... గోత్రాయ రుద్ర |” ల So తా 


దాయ్యె గోత్రాయ్యై రుద్రరూపాయై 
యాశ్చత్వామను గచ్చంతి తాభ్యశ్చాయం పిందః। 
స్వధా నమః॥। గయా యాందత్తమస్తు! 


రూపాయ యే చత్వామను గచ్చంతి తేభ్య 
శ్చాయం పిందఃతస్మైలే స్వధా నమః॥ గయా 
యాందత్తమస్తు॥ 


మహాయ ..... శర్మణే ..... గోత్రాయ 
ఆదిత్యరూపాయ యే ను గచ్చంతి 
తేభ్యశ్చాయం పిండఃత స్మైతే స్వధా నమః॥ 
గయా యాందత్తమస్తు!। 


గోతే 
ప్రపితామ హై గోత్రాయ్యె 
ఆదిత్యరూపాయి యాశ్ళత్వామను గచ్చంతి తాభ్య 


స్వధా నమః॥। గయా 


వతు దాయ్యె ..... 


శ్చాయం పిండఃత సై 
యాందత్తమస్తు॥ 


పిండస్యోపరి పిండశేషం పిండానాముపరి తిష్టతు॥ అత్ర పితరో/మాతరో మాద 
యధ్వమ్‌। సకృదనుమంత్ర్య। "సవ్యావృదోదంగావృత్య। ఆయత ప్రాణః। ప్రత్యావృత్య।* 
అమీమదంత పితరో/మాతరో యథాభాగమావృషా యీషత। పునః పిండానభిమంటత్ర॥* 
(సవ్యం) తచ్చేషమాఘ్రాయ త్యజేత్‌। “పవిత్రం విసృజ్య।కర్తాపాదౌ ప్రక్షాళ్య। 
ఆచమ్య! పవిత్రం ధృత్వా॥ (ప్రాచీనావీతి) 


1.ఒకసారి పిత్రాది పిండాలపై చేయి ఉంచి అభిమంత్రించాలి. 2.ఎడమపార్య్వం నుండి 
తూర్చుదిశకు తిరిగి ప్రాణాయామం చేసి మరళ దక్షిణదిశకు కుడిపార్య్వంగా తిరగాలి. 8.పిండాలను 
మరళ అభిమంత్రించాలి. 4.విస్తరలో మిగిలిన అన్నం మెతుకులను వాసనచూసి పారవేయాలి. 


౮ 


పిత్రాది పిండాలప్లై తిలోదకాన్ని వదలాలి. 
న పితల్‌శుంటంతాం పితామహాఃశుందంతాం ప్రపితామహాః / 
శుంధంతాం మాతరః।శుంధంతాం పితామహ్యః।శుందీంతాం ప్రపితామహ్యాః। 
ఏతద్వస్తిలోదకమ్‌॥ ఇతి తిలోదకాని దత్వా॥ 
“అభ్యంక్ష్విఅన్నప్పుడు రెండు దర్భలను నేతిలో ముంచి వేరొక దర్భతో పిండాలపైకి 
నేతిని నెట్టాలి.“ఆంక్ష్వ'అన్నప్పుడు కూర్చతో నీటిని జల్లాలి. 
ఏతత్తే అస్మత్‌ పితః .... శర్మన్‌ .... | ఏతత్తే అస్మత్‌ మాతః .... దాయి .... గోత్రే 
గోత్ర వసురూప అభ్యంక్ష ఏ వసురూపే అభ్యంక్ష | 
ఏతత్తే అస్మత్‌ పితామహ .... శర్మన్‌ | ఏతత్తే అస్మత్‌ పితామహి .... దాయి .... 
.... గోత్ర రుద్రరూప అభ్యంక్ష్వ | గోత్రే రుద్రరూపే అభ్యంక్ష 


ఏతత్తే అస్మత్‌ ప్రపితామహ .... ఏతత్తే అస్మత్‌ ప్రపితామహి .... దాయి .... 
శర్మన్‌ .... గోత్ర ఆదిత్యరూప గోత్రే ఆదిత్యరూపే అభ్యంక్ష ఏ 

అభ్యంక్ష 

పితః .... శర్మన్‌ .... గోత్ర మాతః .... దాయి .... గోత్రే వసురూపే 
వసురూప ఆంక్ష్య! ఆంక్ష] 

పితామహ .... శర్మన్‌ .... గోత్ర పితామహి .... దాయి .... గోత్రే రుద్రరూపే 
రుద్రరూప ఆంక్ష్య। ఆంక్ష] 

ప్రపితామహ .... శర్మన్‌ .... గోత్ర | ప్రపితామహి .... దాయి .... గోత్రే 
ఆదిత్యరూప ఆంక్ష్వ ఆదిత్యరూపే ఆంక్ష | 


ఏతాని వః పితరో వాసాంస్యతో ఏతాని వః మాతరో వాసాంస్యతో 
నోన్యత్‌,పితరో మాయోష్టపితామహా | నోన్యత్‌[మాతరో మాయోష్ట పితామహ్యో 
మాయోష్టప్రపితామహా మాయోష్ట మాయోష్ట ప్రపితామహ్యో మాయోష్ట వాససో 
వాససో దశాంఛిత్వా పిందేషు దశాంఛిత్వా పిండేషు నిదధాతి॥ 

నిదధాతి॥ 


ఒక నూలుపోగును తీసి నీళ్ళలో ముంచి మూడుపిండాలకు తాకేలా ఈ పోగును ఉంచాలి. 
వాససోదశాం ఛిత్వా॥పిందేషు నిదధాతి॥। 


(సవ్యం)నమస్మారా ఏతే మం|త్రాః। (నిలబడి పిండాలను నమస్కరించాలి) 
| | | 
నమోవః పితర ఇషేనమోవః పితర ఊర్జేనమోవః పితరశ్శుష్మాయ। 


| | | 
నమోవః పితరో ఘోరాయ।నమోవః పితరో జీవాయ।నమోవః పితరో 


యు 


రసాయ।స్వధాజీః పితరో నమోవః పితరో నమీః ప్రతాయుష్మాకం 
పితరీ ఇమా అస్మాళం జ్రీవావో జీవన్త ఇహ సేన్తస్యామ॥। 
మనోన్వాకువామహే నారాశంసేన సోమేన పిత్తాణాంచ మన్న్మీభిః। 
ఆల్‌ ఏత్తు మనః పునః క్రత్వే దక్షైయ జీవ పీ జ్యోక్స సూడ్యీం ద్భశే॥ 
పుకీర్నః పితరో మనో దజీతు దైవ్యో జనీఃజ్రీవం వ్రాతీం సచేమహి॥ 
(ప్రాచీనావీతి) ఈ కింది మంత్రాన్ని చెప్పి మధ్య పిండాన్ని ఎత్తాలి. 


| | | | | 
పరేతన పితర స్పోమ్యానో గంభీరేభిః పథిభిః పూర్విణేభిః। 


| | | 
దత్వాయాస్మభ్యం ద్రవిణేహ భద్రం రయించన్త స్పర్వవీరం నియచ్చత॥ 
వీరం దత్త పితరేః। ఇతి పిండాంశ్చాలయిత్వా! 
కులాభివృద్ధ్వర్థం గోత్రాభివృద్ధ్యర్థం (సవ్యం) పార్వణపూజాం కరిప్వే॥ 
పిండ పితృదేవతాభ్యో నమః।ధ్యాయామి। ఆవాహయామి।ఆసనం సమర్పయామి! 
పాదయోః పాద్యం సమర్పయామి । హస్తయోః అర్థ కం సమర్పయామి ।తిలాక్షత 
దర్భపత్రాన్‌ సమర్పయామి॥ ధూపదీపౌ న స్థః।నైవేద్యమ్‌। 
ఇ | || గ | 
ఓం భూర్భువస్స్వః 1 తత్సవ్రితుర్వ ణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోసః 


| | | 
ప్రచోదయాత్‌॥ సత్యంత్వర్తేన పరిషించామి ॥అమృతమస్తు అమృతోపస్తకీణమసి I 


క నివేదనం సమర్పయామి ॥ఓం ప్రాణాయ స్వా 1ఓం అపానాయ సా db | 
ఓం వ్యానాయ స్వావ్ష 1ఓం ఉదానాయ స్వా (ఓం సమానాయ స్వా}; మధ్యే 
మధ్యే పానీయం సమర్పయామి 'అమృతాపిథానమేసి | ఉత్తరాపోశనం సమర్పయామి 
[హస్తౌ ప్రక్షాళయామి ।1పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ॥ 


తాంబూలం సమర్పయామి] 


సువర్ణమంత్రపుష్పం సమర్పయామి॥[యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః 
పూజాక్రియాదిషు 1న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్‌ 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన [యత్పూజితం మయా 
విహితం శ్రాద్ధం పరిపూర్ణం తదస్తుతే I 

ఇచ్చట దశదానాలు ఇచ్చేవారు ఇవ్వవచ్చును. 


ఓం ఓం ఓం అద్య పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథా। 
(ప్రాచీనావీతి)అస్మత్‌ పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధీయ 
తిలోదక పిండప్రదానేన పితృపితామహప్రపితామహానాం..... శర్మణాం ...గోత్రాణాం 
వసురుద్రాదిత్యరూపాణాం ఏతేషాం / మాతృపితామహీప్రపితామహీనాం 
తు దాయీనాం.......గోత్రాణాం వసురుద్రాదిత్యరూపాణాం ఏతాసాం 
మయా దతాః పిండాఃఃగయా పిండ సదృశా భవంత్వితి భవం 
(బ్రువంతు॥గయాపిండ సద్భశా భవంతు॥ 

అపః పిండమాదాయ।పిండానుద్వాసయి హే! ఉద్వాసయ॥। 

(సవ్యం) 

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా। 

పురీ ద్వారవతీచైవ సప్తెతే మోక్షదాయకాః॥। 

అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహమ్‌। 

ఇతి (బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభఖేత్‌। 

శమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్దయాశిరే। 

ఉద్దరేత్సప్త గోత్రాణి కులమేకోత్తరం శతమ్‌॥ 

పిండ నిపరణ దేశం సంమృజ్య। అక్షతాన్‌ ప్రాస్య॥ 

పిండస్మానే శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు 
ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఇతి జలం ప్రోక్ష్య! స్వస్తిశోధనం హవిః 
స్వస్థానే వాసః॥ 


రా 


ఆసీమాంతమ్‌ 


బ్రాహ్మణాః పాణిపాద ముఖప్రక్షాళనం శుద్ధ్దాచమనం కృత్వా! 
పాదప్రక్షాళన మండలే ఆగత్య॥" 


విశ్వేదేవస్థానే। హస్తోదకందత్వా! దర్భాక్షతాన్‌ ప్రదాయ। పునఃహస్తోదకందత్వా! 
(ప్రాచీనావీతి )పిత్ళృస్థానే। హస్తోదకందత్వా! తిలదర్భాన్‌ ప్రదాయ।పునఃహస్తోదకందత్వా। 
(సవ్యం) భోక్తలచే ఇవ్వబడిన అక్షతలు తనపై,ఇంటిపై చల్లుకోవాలి. 

దేవాః పితరః పితరో దేవాః /దేషాః మాతరః మాతీరో దేవాః 
దేవతా పితృ/మాతృ (ప్రసాదేన అస్మత్‌/యుష్మత్‌ గోత్రం వర్ధతామ్‌। 
స్వస్తివర్ధతామ్‌। విశ్వేదేవ ప్రసాదో2స్తు 
పితృపితామహప్రపితామహ/మాతృపితామహీప్రపితామహీ ప్రసాదో2స్తు 
దేవాశ్చ పితరః/మాతరః ఉత్తానం పాత్రం స్వస్తీతిబూత। బ్రూహిస్వస్తి!। 
భోజనపాత్రాణ్యుచ్చాలయిప్యే ఉచ్చాలయ॥” 

పురూరవార్దవ సంజ్ఞకా విశ్వేదేవాః వః మయాదత్తం (శాద్ధమన్న 
మస్వక్షయ్యోదక మస్వితి బ్రూత। అస్వక్షయ్యోదకమ్‌॥। : 
(ప్రాచీనావీతి) 

పితృ పితామహ ప్రపితామహాః/మాత్ళ పితామహీ ప్రపితామహ్యః వః 
మయాదత్తం (శాద్ధమన్న మస్వక్షయ్యోదక మస్వితి 

(బూత। అస్వక్షయ్యోదకమ్‌!।* 

(సవ్యం)స్వాహాంచ స్వధాంచ వాచయిప్వ్యే!వాచ్యతామ్‌॥ 
1.కర్తభోక్తలు గృహాంగణంలో గల మండలాలవద్దకు రావాలి. భోక్తలు తూర్పుముఖంగాను, 
కర్త పశ్చిమముఖంగాను నిలబడాలి. 2. బోర్లించిన పాద్యపాత్ర పైన,భోజనపాత్రలపైన 
అక్షతలు చల్లాలి. 3. విశ్వేదేవ దోన్నెలను తెచ్చి అందలి అక్షతోదకాన్ని విశ్వేదేవభోక్త చేతిలో 


విడవాలి,వాటిని చించాలి.4. పితృ దోన్నెలనుతెచ్చి అందలి తిలోదకాన్ని పితృభోక్త చేతిలో 
పితృతీర్థంగా విడవాలి,వాటిని చించాలి.. 


ధాీన్తే విశ్వం భువీన మధీథ్రిత మన్న్సముదే హృద్య/ీనరాయుషి 


అపామనీకే సమిథే య ఆక్యీతస్తమీశ్యామ మడీమన్తం త ఊర్మిమ్‌॥ 
కూర్చగ్రంథిం విస్రస్యమండలే విస్ఫజేత్‌॥ 

(ప్రాచీనావీతి) కూర్చదర్భల కొనలనుండి కర్త పిత్ళతీర్థంగా నీటిని భోక్తచేతిలోకి విడవాలి 
పితృభ్యస్స్వధోచ్యతామ్‌। పితామ హేభ్యస్స్వధోచ్యతామ్‌। ప్రపితామ హేభ్యస్స్వధోచ్యతామ్‌। / 


మాతృభ్యస్స్వధోచ్యతామ్‌। పితామహీ భ్యస్స్వధో చ్యతామ్‌। ప్రపితామహీభ్యస్స్వధోచ్యతామ్‌। 


(సవ్యం)కూర్చదర్భల మొదళ్ళనుండి కర్త బుషితీర్థంగా నీటిని భోక్తచేతిలోకి విడవాలి 


పురోరవార్టవ సంజ్ఞకా విశ్వేదేవా స్స్వధోచ్యతామ్‌। 


ఉపవిష్టేభ్యో బ్రాహ్మణేభ్య శ్రాద్ద భుక్తికాలే దక్షిణాః పాంతు। 
పాంతు దక్షిణాః॥" 


వాజీవాజే2వత వాజినో నోధశీషు విప్రా అమృతా బుతజ్ఞాః। 
| 
అస్యమథ్వీః పిబత మాదయీధ్వం తృష్తాయాత ప్రధిభీర్దేవయానీః॥ 


| 
(ప్రాచీనావీతి) ఉత్తిష్టత ప్రితరీః 
| 
(సవ్యం)అనూత్తిష్టంతు ఏశ్వేదేవాః॥ 
1.కర్త కలశలోగల దర్భగ్రంథి ముడిని విప్పి ఆదర్భలను తన శిరస్సు చుట్టూ 


తిప్పీ,వాటిని ఎదమచేతితో పట్టుకొని మంత్రయుక్తంగా ఆదర్భలను పితృభోక్తకు 
అపసవ్యంగా, విశ్వేదేవ భోక్తకు సవ్యంగా అందించాలి. 


GD 


ఆమావాజీస్య ప్రసవో జీగమ్యాదాద్యామ పృథివీ విశ్వశీంభూ! 

|| 
sles పితగీమాతరాచామాసోమో అమృతత్వాయీ గమ్యాత్‌॥' 
పవిత్రగ్రంధిం విస్రస్యమండలే విసృజేత్‌॥ 


కర్త, భోక్తల చుట్టూ తిసార్లు ప్రదక్షిణచేస్తున్న సమయంలో 
కర్తభోక్తలు కింది వాక్యాలను సంభాషించాలి. 


కర్తృవచనం భోక్త లఎప్రతివచనం 
దాతారో నో2భీ వర్ధన్హాం దాతారో వో౭భి వర్ధన్తాం 
వేదా స్పస్తీతి రేవ సీః వేదా స్పస్తేతి రేవ పేః 
శ్రద్ధాచనో మావ్యగమేత్‌ శ్రద్దాచవో మా వ్యగమేత్‌ 
బహుధేయం చ నో2స్తు॥ బహుధేయేం చ వో2స్తు॥ 
అన్నంచనో బహుభబీత్‌ అన్నంచవో బహుభడేక్‌ 
అత్రిథీంచ్చ న అత్రిథీంశ్చే లభధ్వమ్‌। 
యాచితీరశ్చ నస్సన్తు య్రాచితొరశ్చీ వస్సన్తు 
మా చ యాబీష్మ కంచన॥ మా చ యాలీధ్వం క్రంచవః। 


మ కిం క్రియతామ్‌।ఇష్టెస్సహ భుజ్యతామ్‌॥ 
(కర్త) స్వాదుషంసద వయోధాః "శక శృకీవనో గభీరాః। 
చిత్రీనా వ అమ్ఫేధ్రా స్పతోవీరా ఉ ఉరలీ దాస్తావ 
బ్రాహ్మీణాస్తు పితీరస్పోమ్యీస శివే న్లో ్యాఫపృతినీ శ్రీనేహ 
పూషానః పాతు య. రక్షామాకీర్నో అఘశీంస ఈశత॥ 


1. భోక్తలకివ్వగా మిగిలిన దర్భలను తన పవిత్రం వేలికి ధరించాలి.తన చేతికి ఉన్న 
పవిత్రాన్ని తొలగించి దాని ముడిని విప్పి మండలంపై విడవాలి. 


భోక్తలు కింది మంత్రాలు చదివి కర్తను ఆశీర్వదించి అక్షతలు అతని చేతిలో వేయాలి. 


హైవస్తం మావింకొష్టం విశ్వమాయుర్వ గ్రర్నుతమ్‌। 
lL. rs. 
క్రీళనా పుత్రైర్నప్త లలి ర్మోట్‌మానౌ స్వే గృహే॥ 


సర్వస్యాప్త్యై సర్వేస్యజిత్యె సర్వీమేవ తేనేంప్పోత్తి సర్వేం జయతి! 
శతమానంభవతి శతాయుఃపుకుషశ్యతే శ్రీయ ఆయుప్వేవేనియే 
ప్రతీ తిష్టతి॥ కక అక్షతలను స్వయంగా ధరించి తన కుటుంబీకులకు కూడా వేయాలి. 
ఆయుః (ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ। 
ప్రయచ్చంతు తథా రాజ్యం ప్రీతాన్ఫణాం పితామహాః॥ 

సత్యా ఏతా ఆశిషస్సన్లు!వంశాభి వృద్ధిరస్తు! గో త్రాభి వృద్ధిరస్తు! 
కింది శ్లోకాలు చదువుతూ కర్త,భోక్తల పాదాలను స్పృశించి నమస్మరించాలి. 
అద్యమే సఫలం జన్మ భవత్సాదాబ్ద వందనాత్‌। 

అద్యమే వంశజా స్సర్వే యాతావో 2నుగ్రహాద్దివమ్‌।। 
పత్రశాకాది దానేన క్షేశితా యూయమీద్భశాః। 

తత్మేశజాతం చిత్తేషు విస్మృత్య క్షంతుమర్హథ॥ 

వసిష్ట వామదేవాది మునిఖభిస్తు్యతాం గతాః। 
పిత్యాణామనుగృహ్హన్తు బ్రహ్మణశ్శాశ్వతం పదమ్‌॥ 

ఓం ఓం ఓం అద్య పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథా। 
(ప్రాచీనావీతి) అస్మత్‌ పితుః/మాతుః ప్రతిసాంవత్సరిక మృతాహాఖ్యాన్న శ్రాద్ధే 


పితృపితామహప్రపితామహాన్‌..... శర్మణః.......గోత్రాన్‌ వసురుద్రాదిత్యరూపాన్‌ / 
మాతృపితామహీప్రపితామహీ....... దాయోః ....... గోత్రాః వసురుద్రాదిత్యరూపాః 


ఉద్దిశ్య మయాకృతాన్యేతాని పాణిహోమ బ్రాహ్మణభోజన పిండ([ప్రదానాని 
యథోక్త మస్వితి భవంతో బ్రువంతు[ యథా శాప్రీయమస్తుగయాశ్రాద్ధ 
ఫలితమస్తు బ్రాహ్మణేభ్య స్తాంబూలాని దత్వా॥ 


కర్త దర్భాక్షతలను పట్టుకొని కింది మంత్రాలతో ప్రదక్షిణచేసి పితరులను తమ స్వదేశానికి 
సాగనంపుటకై దక్షిణదిశ వైపుగా ఉదక సహిత దర్భాక్షతలను త్రోవచూపునట్లు విసరాలి. 


ఆసీమాంతమనువజే। అనువ్రజ॥ 


| | || 
వసిష్టాసః పితృవద్వాణ్‌ మక్రత దేవా*ఈకీనా బుష్షివత్స్వస్తయ। 


| 
ప్రీతా ష్‌వ జ్ఞాతయః కామమేత్ర్యా2స్మే దేవాసో2వధూనుతావసే॥ 


దేవాన్‌ వసేష్టో అమృతీన్‌ వవన్దే యేవిశ్వాభుపనాఖి ప్రత్రస్థుః 
శ్రే రాసన్నామురుగ్రాయమద్య తయా ఈ స్వస్తిభి స్పటానః॥। 
ఇదం పితృభ్యో నహీ అస్వ్వద్య యే పూర్వీస్తో య ఉప్‌రాస ఈయుః। 
యే పార్టీవే రజస్యా నిషేత్తా యే | నూనం సువృజశీసు విక్షు 
యంత్త్వా ద్యాజేపృధివీ యంత్వాపస్వష్టా యంక్వాసు జనీమా జ 
పంథా మను ప్రవిద్వాన్‌ పళ్ళతో ద్యుమదీగ్నే సమిధానో విఖాహి॥ 
ద్వే స్రుతీ అశ్చణవం పితాణామహం దేవాశీముత మస్తానామ్‌! 
తాఖ్యామిదం విశ్వమేజత్సమేత్తి క పితరం క అత 


| 
కయీనశ్చిత్ర ఆభువదూతీ సదావధ సృథాకయ్రాశ చిష్టయావృతా॥ 


| 
వామదేవాయనమో జ్వేష్టాయనమే ్రైష్ణాయనమో రుద్రాయనమః 


కాలాయనమః కఠీవికరణాయనమో బలీవికరణాయనమో 
బలాయనమో బలీప్రమథనాయనమ స్పక్వీభూతదమనాయ నమో 
మనోన్మీనాయనమః॥ 

పితృయజ్ఞస్సాంగో 2భూత్‌। దీర్హాయుష్యమస్తు!వంశాభి వృద్ధిరస్తు! 
యజ్ఞసమృద్దా భవంతు॥। 

వాశీమన్త బుష్టిమన మన్రీషికీ స్సుధశ్వీన ఇముమనో నిషజ్జిణః 
స్వశ్వేస్సృ సురభీః పృశ్నిమాతర స్స్వాయుధా మరుతో 
యాథనాశుఖీమ్‌! పితర స్వదేశం గచ్చత॥ 

అపరాధాః క్షమ్యంతామ్‌॥॥ తత్స ద్ర్రృహ్మార్చణమస్తు! 
యస్యస్మృత్యాచ నామోక్యా తపో యజ్ఞక్రియాదిషు। 

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్‌॥ 


మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ద్విజోత్తమాః। 
(శ్రాద్ధం సంపూర్ణతాం యాతు ప్రసాదాద్భృవతాం మమ॥ 


బుగ్వేదాబ్టిక ప్రయోగస్సమాప్తః॥। 


శాదాంగ తర్పణమ్‌ 


కర్తాపాదౌ ప్రక్షాళ్ళ॥ ఆచమ్య పవిత్రం దృత్వా|॥ 

అపసర్పంతు యే భూతా యే భూతా భూమిసంస్థితాః | 

యే భూతా విఘ్నుకర్తార స్తేనశ్యన్లు శివాజ్ఞయా ॥ 

ష్థ్రథివ్బాః మేరువ్పుథ్ణ యివికూర్తోదేవతా?నుతలం భంది 

ఆననో వినియోగః / 

పృథ్విత్వయా ధృతాలోకా దేవిత్వం విష్ణునా ధృతా | 

త్వంచ ధారయ మాందేవి పవిత్రం కురుచాసనమ్‌ ॥ 

అనంతాసనాయ నమః॥। 

ప్రణవస్య పరబ్రహ్మ బుషిః। పరమాత్మా దేవతా।దైవీ గాయత్రీ 
ఛందః భూరాది సప్తానాం వ్యాహృతీనాం। విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ 
గౌతమాత్రి వసిష్ట కశ్యపా బుషయఃలఅగ్ని వాయ్వాదిత్య బృహస్పతి 
వరుణేంద్ర విశ్వేదేవా దేవతాః గాయత్ర్యుష్టిగనుష్టుబ్బృహతీ పంక్తి 
(త్రిష్టుబ్బగత్యశ్చందాంసి[గాయత్ర్యా విశ్వామిత్ర బుషిః। సవితా 
దేవతా!గాయ(తీ ఛందఃగాయత్రీ శిరసః।ప్రజాపతిర్భషిః।బ్రహ్మోగ్ని 
వాయ్వాదిత్యా దేవతాః।యజుశ్ళ్చందః।ప్రాణాయామే వినియోగః 


ఓం భూః।ఓం భువః।।ఓం స్వఓం మహః॥।ఓం జనః।ఓం తపః।ఓం 
స్రత్యం[॥ ఓం తల్సేవితుర్వటేణ్యం భరోదేవన్య ధీమహి।ధియో 
యోకీః ప్రచోదయీత్‌।। ఓమాపో జ్యోతీరసో2మృతం (బ్రహ్మ 
భూర్భువస్స్వరోమ్‌॥ 


మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా, శ్రీమహావిష్టోరాజ్ఞయా 
ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధె శ్వేతవరాహకల్పే 
వైవస్వతమన్వంతరే కలియుగే (ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్న 
భరతఖండే అస్మిన్వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ....... 
నామసంవత్సరే క. ఆయనే ....... బుతాౌ ..... మూసు 
c= Me పుణ్యతిథౌ ....... వాసర సంయుక్తానాం శ్రీవిష్ణునక్షత్రే 
శ్రీవిష్ణుయోగే శ్రీవిష్ణుకరణ యేవంగుణ విశేషణ విశిష్టాయాం 
పుణ్యతిథా। (ప్రాచీనావీతి) అస్మత్‌ పితుః / మాతుః ప్రతిసాంవత్సరిక 
మృతాహాఖ్యాన్న శ్రాద్ధాంగ పరేహని కర్తవ్య తిలతర్చణం దేశకాల వైపరీత్య 
శంకయా సద్యః (సవ్యం) కరిష్యే! 
(ప్రాచీనావీతి) 
శుచౌదేశే అప ఆసిచ్య దక్షిణాగ్రాన్‌ శ్రాద్ధ శేషదర్భానాస్తీర్యదక్షిణాభిముఖస్సన్‌। 


అస్మత్‌ పితరం .... శర్మాణం .... గోత్రం వసురూపం 
స్వధానస్తర్పయామి నమః॥। (ఏవంత్రిః) 


అస్మత్‌ పితామహం .... శర్మాణం .... గోత్రం రుద్రరూపం 
స్వధానస్తర్పయామి నమః॥। (ఏవంత్రిః) 


అస్మత్‌ ప్రపితామహం .... శర్మాణం .... గోత్రం ఆదిత్యరూపం 
స్వధానస్తర్పయామి నమః॥। (ఏవంత్రిల / 


అస్మత్‌ మాతరం .... దాయీం .... గోత్రాం వసురూపం 
స్వధానస్తర్పయామి నమః॥। (ఏవంత్రిః) 


అస్మత్‌ పితామహీం .... దాయీం .... గోత్రాం రుద్రరూపం 
స్వధానస్తర్పయామి నమః॥। (ఏవంత్రిః) 


అస్మత్‌ ప్రపితామహీం .... దాయీం .... గోత్రాం ఆదిత్యరూపం 
స్వధానస్తర్పయామి నమః॥। (ఏవంత్రిః) 


(నివీతి) జందెం ముడులు నీటితో తడిపి,పిండి కండ్లకు అద్దుకోవాలి 
యేకేచాస్మత్ములేజాతా అపుత్రా గోత్రజామృతాః। 
తే గృహంతు మయాదత్తం సూత్రనిష్బీడనోదకమ్‌॥ 
(శీరామ రామ రామ॥ 
(సవ్యం) 
యస్యస్మ లత్యాచ నామోక్త్యా తపో యజ్ఞక్రియాదిషు! 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతమ్‌॥ 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ద్విజోత్తమాః। 
యత్మృతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే॥ 
అనేన పితృయజ్ఞేన శ్రీమజ్జనార్దనః వాసుదేవః (ప్రీయతామ్‌।నమమ॥। 
తత్స ద్రృహ్మార్చణమస్తు! 
కాయేనవాచా మనసేంద్రియైర్వా బుద్భ్యాత్మనావా ప్రకృతేస్స్వభావాత్‌! 
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి॥ 
శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి॥ 


హరిః ఓం తత్సత్‌! పరబ్రహ్మార్వణమస్తు!! 


మహాలయమ్‌ 
మహాలయంలో శ్రాద్ధం నిర్వహించునపుడు వారి శక్య్యనుసారం భోక్తలను నియమించవచ్చు. 
ముగ్గురు భోక్తలు = విశ్వేదేవస్థానం(1)+పితృస్థానం(1)+కారుణ్యపితరులస్థానం(1) 
ముగ్గురు భోక్తలు . విశ్వేదేవస్థానం(1)+పితృస్థానం(1)+మాతృస్థాన సహిత 


కారుణ్యపితరులస్థానం(1) 
నలుగురు భోక్తలు = విశ్వేదేవస్థానం(1)+పితృస్థానం(1)+మాతృస్థానం(1)+ 
కారుణ్యపితరులన్థానం(1) 
ఏడుగురు భోక్తలు = విశ్వేదేవస్థానం(2)+పితృస్థానం(8)+మాతృస్థానం(1)+ 
కారుణ్యపితరులస్థానం(1) 


గమనిక :- విష్ణుస్థానంలో భోక్తను నియమించువారు అతడిని కూడా లెక్నించ వలెను. 


(పత్ఫాభికమంత్రములో నంకల్పాదులు వచ్చుబోట ఈ (క్రింది వాక్యాలు ఆదోతము 
అయిన అది మవోలయవక్ష మంత్రమగును. 

(ప్రాచీనావీతి) అస్మత్‌ నమున్హ విత్తూణాం గయాన్హ (శాధ్రేనైవ ఆక్షయాత్తవ్లి ద్వారా 
అక్షయ వజ్వలోక వలావాష్పుర్థం కన్వాగతో దేవనవితరి నవిత్ర ఆపాద్బాద వంచమా 
వరనక్షీయ నక్టన్మహోలయాఖ్యాన్న శ్రాద్ధం (సవ్యం) కరిష్వే॥ 

ఇక్కడ విశ్వేదేవులుగా వ్యవహరించేది ధురి,విలోచనుడు. అందువలన సంకల్పాదులు 
వచ్చుచోట ధురి విలోచన సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం ఇలా చెప్పాలి. 


పితరుల నామ, గోత్రాలు స్మరించు ప్రతిసారి కారుణ్యపితరుల నామ,గోత్రాలు కూడా 
స్మరించాలి. కారుణ్యపితరులు వసురూపులు. కారుణ్బువితరులను నిముంత్రణము 
బేయువేళ ఇలా చెప్పాలి. 

మాతామహ మాతుఃపితామహ మాతుఃప్రపితామహానాం..... శర్మాణాం.... గోత్రాణాం / 
మాతామహీ మాతుఃపితామహీ మాతుఃప్రపితామహీనాం.....దాయీనాం.... గోత్రాణాం 


వసురుద్రాదిత్యరూపాణామ్‌। 
సాపత్నమాతుః .... దాయ్యాః ..... గోత్రాయాః వసురూపాయాః 
ఆత్మపత్న్యాః ....... దాయ్యాః .... గోత్రాయాః వసురూపాయాః 
సుతస్య ......... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 
భ్రాతుః ...... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 
పితృవ్యస్య ...... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 
మాతులస్య ...... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 


దుహితుః .... దాయ్యాః ..... గోత్రాయాః వసురూపాయాః 


ఆత్మభగిన్యాః .... దాయ్యాః ..... గోత్రాయాః వసురూపాయాః 
దౌహిత్రస్య ...... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 
భాగినేయస్య పెట శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 
పితృభగిన్యాః .... దాయ్యాః ..... గోత్రాయాః వసురూపాయాః 
మాతృభగిన్యాః .... దాయ్యాః ..... గోత్రాయాః వసురూపాయాః 


జామాతుః ...... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 
భావుకస్య ee శర్మణః య. గోత్రస్య వసురూపస్య 
స్నుషాయాః .... దాయ్యాః ..... గోత్రాయాః వసురూపాయాః 
శ్వశురస్య ...... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 
స్యాలకస్య ...... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 
శ్వశ్వాః .... దాయ్యాః ..... గోత్రాయాః వసురూపాయాః 
గరోః ...... శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 

రిక్టినః Te శర్మణః ........ గోత్రస్య వసురూపస్య 


అర్థ ్య,పిండప్రదానములందు శబ్దాలు క్రింది విధంగా ఉందాలి. 
సుతాది సర్వేకారుణ్యపిత్యాణాం తత్తచ్చర్మణాం తతద్గోత్రాణాం తత్తద్రూపాణాం 
ఆత్మపత్ని ..... దాయి ..... గోత్రే వసురూపే 
సుత ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
(భ్రాతః ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
పితృవ్య ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
మాతుల ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
దుహితః ..... దాయి ..... గోత్రే వసురూపే 
ఆత్మభగిని ..... దాయి ..... గోత్రే వసురూపే 
దౌహిత్ర ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
భాగినేయ ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
పితృభగిని ..... దాయి ..... గోత్రే వసురూపే 
మాతృభగిని ..... దాయి ..... గోత్రే వసురూపే 
జామాతః ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
భావుక ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
స్పుషే ..... దాయి ..... గోత్రే వసురూపే 


శ్వశుర ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
శ్వక్రు ..... దాయి ..... గోత్రే వసురూపే 
స్యాలక ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
స్వామిన్‌ ..... శర్మన్‌ ..... గోత్ర వసురూప 
గురో శర్మన్‌ ..... గోత్ర వసురూప 
రిక్టిన్‌ Pn శర్మన్‌ ..... గోత్ర వసురూప 


శబ్దాలు వాటి అర్థాలు 


మాతా = తల్లి 
పితామహీ = నాయనమ్మ 
ప్రపితామహీ = ముత్తాతగారి భార్య 


క్ర 

మాతామహః = తల్లితండ్రి (తాత) 
మాతుఃపితామహః = మాతామహుని తండ్రి 
మాతుఃప్రపితామహః = మాతుఃపితామహుని తండ్రి 
మాతామహీ = అమ్మమ్మ 

మాతుఃపితామహీ = అమ్మమ్మ అత్తగారు 
మాతుఃప్రపితామహీ = అమ్మమ్మ అత్తగారికి అత్తగారు 
సాపత్నీమాతరం = సవతి తల్లి 

ఆత్మపత్నీ = తనభార్య 

సుతః = కుమారుడు 

భ్రాత = సోదరుడు 

పితృవ్యః = తండ్రి సోదరుడు 

మాతులః = మేనమామ 

దుహితా = కుమార్తె 

భగినీ = సోదరి 

దౌహిత్రః = కూతురు కోడుకు 

భాగినేయకః = మేనల్లుడు 

పితృస్వసా = మేనత్త 

మాతృస్వసా : తల్లితోబుట్టువు (పెద్దమ్మ, చిన్నమ్మలు) 


జామాతా = అల్లుడు 

భావుకః = సోదరి భర్త 

స్నుషా = కోడలు 

శ్వశురః = భార్యతండ్రి (మామగారు) 

శ్వశ్యాః = భార్యతల్లి (అత్తగారు) 

స్యాలకః = భార్యసోదరుడు 

స్వామినః = ఉద్యోగమిచ్చినవాడు (యజమాని) 

గురుః = తండ్రి మరియు మంత్రదీక్ష ఇచ్చిన ఉపదేశగురువు 
రిక్టినః = గోప్ప ఉపకారము చేసినవాడు 

అర్థినః = ధనముగాని ఆస్థిగాని ఇచ్చినవాడు 


దకిణం 


థె 


కి మాతృభగిని 


పడమర 


మహాలయానికి శ్రాద్ధము పెట్టునట్లే తీర్ధ పుష్మర,గయాత్రాద్ధములు కూడా పెట్టవలెను. అనగా 
కారుణ్య సహితంగా (శ్రాద్ధము జరుపవలెను. ఇక్కడ కూడా విశ్వేదేవులు ధురి,విలోచనులే. 


తీర్ధ/పుష్కర శ్రాద్ధము 


ఉదాహరణకు గోదావరీ పుష్కరశాద్ధమైనచో సంకల్పాదులు ఇలా ఉండాలి. 

నమనశ్తవిత్రాణాం గయాన్నశాడ్డైనైన అక్షయ్యత్తవ్తి ద్వారా అక్షయవుణ్బులోక వలావావ్తర్థం 

నింవారాశిగతే దేవగురౌ సార్టతికోటి తీరరాజు నవాత గోదావరీవువుర (వయుక్ట తీర్జాఖ్బాన్న(శాద్రం 
హిరణ్య /ఆమ శ్రాద్ధము 

హిరణ్య /ఆమ శ్రాద్దాలలో విశ్వేదేవులు ధను,రుచి కనుక ధను రుచి సంజ్ఞకా విశ్వేదేవాః 

అని చెప్పాలి. 


అన్నమూక్తము 
ప్రత ప్రక్వమైరేయ ఆ హం రోహయో దివి! 


ఘర్మంన పరీ సువృక్తిభిర్జుష్టం గిర్వీణసే బృహత్‌! 


సో హధ్రేనుం సోమో అక్యీస్తమాశుం నో వీరం శ్‌్మ్యీం దదాతి। 


సాద్రశ్యీం విద్రశ్యిం సభేయీం పితృశ్రవీణం యో sla దస 


ఉపేహ్వయే స్త వ ధేనుమేతాం స సహ! గోధుగుత (ిహదేనామ్‌! 


శ్రేస్టీం సవం సేవితా వమ్ము ద ప ఘర్మస్తదుషు షు ప్రకీచమ్‌॥ 


హిజ్బృణ్వతీ బేస్తుపత్నీ వే వసూనాం వత్సమ్రిచ్చన్తీ మనీసాఖ్యా! క 
దుహామశ్విభ్యాం క అఘ్న్యేయం సావీర్ధతాం మహతే పాత 


ఇన్టదృష్యే యామకోశా రీభూవన్యజ్ఞాయ్‌ శిక్ష గృణతే స 


దుర్మాయ.! దురేవా మగ్వాసో నిపజ్లి! రిపవో హ bss 


|| 
ఖ్‌ క్ష బుష్టిమనో మన్రీషిడీ స స్సుధన్వా | న ఇఫకు మనో నిష్షజ్లి aE 


స్వశ్వేస్సృ టల ™ రీరుతో యా థనాశు+మ్‌॥ 


చతీష్మపర్ణా యువ్రతిస్సు పేశే! ఘృతప్ర ప్రీతీ వయుగేని వస్తే 


కా సుప్రర్ణా రా వృషణా నిషే దత్తుర్యత్రీ దే దేవా ధరే || శీగధేయీమ్‌! 


ఏకీస్సుపర్హ స్ససముద్ర క ల సఇదం విశ్వం ఖ్‌ 2 విచేష్టే 


| 
తం పాకీన మనసా పశ్యమన్తీతస్తం హతాకీ్టి సట సజరెళ్సి పే ఇ 
|| || | 
సుపర్ణం విప్రాః కవయో వచోభిరేక్షం సం బహుధా pi | 
ఛశీంసి సిచ దథతో అధ్వరేషు గ్రహానోమస్య మిమతే ద్వాదశ ॥ 


పత మహోధర్మాణం కరీషకు 


యస్యత్రితో వ్యోసా వృత్రం విశీర్వమర్ద dade 


స్వాగీపత్రో మతో వయంక్వీ వవృమవే హా।అస్మా మవితా ds 


sls పితవా చ్‌ర శివల్శివాభిర్తూతిభీః 


క్రతూభులద్పాషేన్య స్ప సుశేవో she 


తవత్యే టీతో రసా రజ్రాంస్యన్తు వీశాఃదివి | ఇవ (్రితాః॥ 


తవత్యే పీతో దడీతస్తడీ స్వాదిష్ట తే పీతో, 


| 
ప్రస్వాద్మానో రసానాం తువిగ్రీ[ ఇవేరతే॥। 


త్వే ఏత wel కేశానాలచు పతక 
న [న 
యద్దదో పీత్తో అజీగన్వివస్వ పర్వీతానామ్‌। 
అక చిన్నో మధో ప్రితో2!!0 భక్షాయ్‌ గమ్యాః॥ 


యదపాయోషేధీనాం య హౌ।వాతా ప 


పవ 
శిరో భజామహే।వాతా ఆపే పీ 


b వ॥ 
యకే సోమ గః8రో యవా 


ఇ 
ష జ! 
|e | [| || ils 
కరమృ షే .- పీవో వృక్క ఉదారథిః వాతా పైప్‌ వ్ర ఇ్ఫీవ॥ 
తం గ్ర్వీ వయం సతో వకోథిరావో నహ్రవ్యా వహూరక 
దేవేఢ్యేస్తా వ సద్ధమాడీ మ్రస్మథ్యీం త్వా సధమారీమ్‌॥ 
కయీనల్చిత్ర అఢీవద్దూతీ స్తదాక్ఫీధస్స! కయా శవీష్టయా వుతా॥ 
జ; _ మళీనాం గ మత్తదకీసః ఇద్భళ్ణా lows వను॥ 


అభీ కా మవితాఓరిశ్యణామ్‌। శతం biel si 


| ఇ 


స్వాదోరీభక్షి వయీసస్సుమేధా స్వాఢ్యో వరివో విత్తీరస్య 
విశ్వే యం దేవా ఉత మరీ వసో మడ్‌ బ్రువఃీ అభిసంచలీన్ని। 
అనశ్చప్రాగా అదీతిర్భవాస్య వయాతా హరీస్తో దైత్యీస్య 
ఇన్జవి[్రీస్య సఖ్యం డీషెణశ్రౌప్తీవ ధురమమే రాయ మీధ్యాః॥। 
ఉపమ సోమీమమృతే అభూమాశీన్మ జ్యోతిరీదామ దేవాన్‌ 
కిం నూనమస్మాక్మీణవదలీతిః కిము ధూర్తికీమృత్ర మక్తీ స్య 
శంసీభవ హృద ఆ పీత [న్లో ప్రితేచ్‌ సోమ స్తూనవే సుశేపేః 
సజీవ సక ఉరుశంస ధీరః ప్రణ ఆయీర్దీవ సోమ తారీః॥ 
ఇమే మీ ప్రీతా యశకీ ఉరుష్యవో రథంన గావ్రస్సమీనాహ పల్వేసు! 
తే మీ రక్షన్తు విస్రసీశ్చరిక్రీదుత మా స్రాహీద్యవయన్రి వసవః 
అగ్నింన మీ మథితం సందీదీపః ప్రచేక్షయ కృణుహి వస్యేసో నః। 
అథా హి తే మద ఆ bs మ్యీరేవాగ [వ ప్రచేరా పుష్టిమళ్చే॥ 
ఇషిరేణీ త్తే మకీసా స్తుతన్యే భక్షీమహి పిత్రీస్వేవ రాయః। 
సోమ్‌ రాజన్రణ అ తారీరకీఃనీవ సూర్యో వసత 
సోమ్‌ రాజన్మ కయ నస్పస్తి వ. స్మసి వ్రత్యా ౩ bh విద్ధి! 
అలర్తి ద ఉత మన్యురీన్లో మాకీ అర్యో న్‌. les 
త్వం హి సస్త్రన్వ్‌స్సోమ గో గోపా గాత్ర నిష్తసఠే నృచక్షీః 

వయ 


యత్తే వయ 


0౦ బ్రీమినాషీ వ్రతాస్తి స మృళ సుష్షఖా ds వనే వన్యః॥ 


GD 


set] సఖ్య సచేయ యో మా నరిక్వీద్దర్యశ్వ పీతః। 

అయం న న్యకీయ్యస్మే తస్మా ఇ్రీం ప్రతికమే మ్యాయ్‌ః॥ 
అపత్యా తీస్థరనీర్తా జా న షీద్రీర్షీ మః 

ఆ సోహీ అస్మా* లీరుహ ద్విగోయా అకీన్మ యీ ప్రతిరన్త అ 
యో న్ర ఇ్టుః పితరో హృత్సు పీతో2మీరో 5 మడ్తీ ఆపే 

తస్మై సోకీయ హవికీ విధేమ వ అస్య సుమతౌ 

త్వం నేమ పితృథిన్సంవిద్రానో2ను ద్యాకీపృథివీ ఆ తతన్ద 

తక త ఇన్లో హవిషా విధేమ య సవ dees 
త్రాలీరో దేవా అథీవోచతా న్లో మా సో నిద్రా తీశత మోత జల్చీః 
వయం సోమీస్య విశ్వ ప్రియాకీస్సు వీరీసో విదథమా పేదేమ॥ 
త్వం కీస్పోమ విశ్వ వయైోధాస్త్వం స్వరిదా ఏర 3 

త్వం గ్‌ ఇన్ట ఊతిభిస్పజో షః ప్రాహి పశ్చాకీదుత టే పురస్తాత్‌! 
sd దేవాః క్షుధమిద్వధం re తి. గచ్చన్తి గ్‌ 
ఉతో రయిః కృేణతో నోపే  దస్యకుకాషృంసరికార్త న వీన్టతే॥ 

య కక చకమానాయ 6 పిత్యో౭న్నవాన ఎకీకకాయూపన్యకీ 
స్థిరం మకీః కృణుతే సేవీతే పురోతో చిత్సమర్ణితారం న తే 
స ఇద్భోజో యో గృహవైే జదిత్య అయాత్రు చరతే కృశాయ్‌ 
అకీమస్మెై భవతి యామీహుతా ఉతాప్రరీశ కృణుతే సకాయమ్‌॥ 


GD 


న ససఖా యో నదబేత్తి సజ్యే సచ్రాభువే సచీమానాయ పిత్వః। 
అషీస్మాత్సేయాన్న తదోకీ అస్తి పృణక్తీమన్యమరీణం చిదిచ్చేత్‌! 
షో తవ్యాన్రాకీయాం స సమము పశ్యేత పస్వేమ్‌। 
హి వక్తీన్తే ర స్యేవ చక్రా౭న్యమన్యముకీ తిష్టన్ల అల 
ara, విన్దతే అ్రచేతాస్పత్యం ట్రీ! బ్రవీమి వధ ఇత్స తన్యే 
నార్యమణం అ నో సయం కేజీలాఘో భవతి కేవలాదీ॥ 
కృషన్నిత్సాల ఆశీతం కృణోత్తి యన్నడ్వీన్రమకీ వృంక్తే చరి[ీః 
వడీన్రహ్మా వీదత్రో వగయాన్న ణన్నాపిరప్పేణన్త మభిక్యీక్‌। 
ఏీహొద్భూడూ విచీక్రమే ద్విపాత్రిపాట్‌ మక్యేతి ప పశ్చాత్‌! 
చతుష్పాదేతి ద్విపీః మభిస్వరే సంపక్యీన్పంక్తీక్‌ప్రతిష్టీమానః॥ 
సమౌ చిద్ధస్తా నస్తమం ఏవిష్టస్స ౦మాతశేః చిన్న సమం యేహాతే 
sels వీల్యేణి జ్ఞాతీ చిత్సన్తా నస్తమం గ్‌ా I 
నమో బస్మాజే నమో అ స్వగ్నయే నమః ష్పభివై నమ . 
నే వ్రాచే నమో వాచస్పకీయే నమో విష్టవే మహతే తీరోమి॥ 


- 
ఓం శాంతి శ్శాంత్తి శాంతిః 
అన్ననూక్తం వూర్తిగా బెప్పుకపోయినా కనీనం ఈ మంత్రమైన చెప్పాలి 


మూర్భాకీం దివో లీరతిం పృథివ్యా వేశ్వానరమృత ఆ జాతమగ్నిమ్‌। 


[. | | 
కవిం సమాజమతిథిం జనానామాసన్నాపాత్రం జనయన్త దేవాః॥। 


